ఆన్థ్రటికా తాత్పర్య 


నష్ట రమా 
వ్యాఖ్యాన సహితమ్‌ 


భగవద్ధ్యాన సోపానమ్‌ 


శీచేదాన్త దేశిక _పణీతమ్‌ 


ఆని టీకా తాత్సర్య 


హక రవతా 
వ్యాఖ్యాన సహితమ్‌ 


తిరుమల తిరుపతి దేవస్థానము వారి 
ఆర్థిక సహాయముతో ముదింపబడినడి 


(పతులు 1000 
సర్యహక్కులు రచయితవి. 
చెల రూ. 12-00 


(పతులు లభించు సలము : 
® 


శ్రీ కె. వి. రాఘవాచార్యులు 

16.1 1-16/2_& ప్లాట్‌ 188 
(3) 

శ్రీపురము కాలనీ, మలక్‌ పేట, 


హైైదాబాదు-500 086. 


(శ్రీమతే రామానుజాయనమః 


రంగవల్లి 


డా॥। ముడుంబైై నరసింహాచాళ్య 
వైష్టవ కాఖాధ్యమలు, 
మదరాసు విశ్వవిద్యాలయము, 
మదరాను = 600 008 


(క్రీ మదామానుజ దర్శన |పతిష్టాపనాచార్యులలో అగగణ్యులు [శ్రీమద్వేదాంత 
© 

దేశికులను సుప్రసిద్ధ బిరుద నామముగల వేంకటనాథులు. _1శీవ శతాద్దియందు 
దక్షిణ దేశమున ఘంటావతారులుగా వెలసిన వీరు బహుముఖ పజ్ఞా ధురంధరులు 
వీరు కవితార్కికసింహులు; సర్వతం్యత స్వతంతులు. కావ్యనాటక వేదాన్త శాస్త్ర 
(ప క్రియలలో పరశ్శతముగా వెల్లి విరిసిన వీరి అమోఘ రచనా వ్యాసంగము |దవిడ 
సంస్కృత భాషలలోను, తదుభయమేళన రూపమగు మణి (ప్రవాళ శైలియందును 
నిరూఢమై జిజ్ఞాసువులగు పండిత పకాండులకు శిరోధార్యమైయున్నది. శీ వైష్ణవ 
సంపదాయమున నుపసిద్ధులె పాండితీమండితులై న ఆచార్యులిద్ధరే. ఒకరు భగవ 
ద్యామునాచార్యులు. _రెండవవారు శ్రీ వేదాంతదేశికులు. ఇందు వి పతిప త్తిలేదు. 


(శీదేశికులు రచించిన స్తోోతము లించుమించు ముప్పది. వానికెల్ల తలమానికము 
“భగద్ధ్యాన సోపానము”. తమిళభాషలో తిరుప్పాణాళ్వార్హ గానమొనర్చిన అమలనాది 
పిరాస్‌ అని ప్రారంభమైన ప్రబంధ రత్నమే ఈ స్తోతమునకు మూలము ఇందలి 
వృత్తము *మందా[కాంతము. “మ,భ,న,త,త, గురుద్వయము" అను గణ విభాగము 
గలయీ వృత్తము నాయికానాయకుల శృంగారమును, ముఖ్యముగా విరహములను, 
వర్ణి ంచుటకనువై నది, కాళిదాస మహాకవి తన “మేఘదూతముిన నీ వృ_త్తమునే 
(పయోగించెను. "వేదాంతదేశికులు తన _“మనీషియరదు నాయికౌత్వమునారోపించు ' 
కొని [శ్రీరంగ విభునీ సర్వాతిళయియగు సర్వావయవ నుషమను అనుభవించిర్వి ఈ 
తీరు ప్రకృత “మనోరమా వ్యాఖ్యలో వివృతమైనది.. కావున దేళికులీస్తోత రచనలో 
వృత్తొచిత్య మును పాటించిరనుట. సహృద యెక వేద్యమ్లు. 


ee 


n 


శ్రీ దేశకులీసో తమును ఎపుడేసందర్భమున రచించిరో ఊహించుట దుష్కరము 
“అమలనాది పిరాన్‌' |పబంధమును వీరను సంధించిన దినములలోనే తత్ఫౌందర్యము 
నకు ముగ్గులె దేశికులు దీనిని రచించిరనుట యు క్తియు క్రము. “సోపానిమనగా మెట్టు 
ఒక భవనమునో, సింహాసమునో అధిరోహించుటకు ఒక మెట్టు తర్వాత మరొక 
మెట్టును మెల్లమెల్లగా (మంద) పదమూని ఎక్కుట (ఆక్రాంత) ఆనుభవ సిద్ధమే. 
ఆదేరీతి శీరంగనాధ చామీకర కిరీట శోభననుభవించుటకు క్రమక్రమముగా శీవారి 
పాదకమలములను, తదువాత జంఘలను, ఊరువులను, నాభిని, వక్షమును, భుజము 
లను, చేరి, ఆ తరువాత నుఖమండలమును మనోనయనములతో తిలకింపవలెను. 
ఆ పిమ్మట రత్నకిరీటమును చేరుకోవలెను, ఇది సోపానారోహణ్యకమము. ఇది 
(పణిధాన పరులైన భక్తయోగుల ఉపాసనా క్రమము, ఇది సోపాన మార్గము.” “ఆరో 
హణార్థం నవమౌవనేన కామస్య సోపాన మివ _వయు కమ్‌” అని కాళిదాసు పార్వతి 
ఉదరముపెనున్న వళులను, “యౌవనంి' అధిరోహించుటకు అనువుగా కాముడు 
ఏర్పరచిన సోపానముగా ఉ'శ్రేక్ని ంచెను. బహుశః ఆ భావనను దృష్టిలోనుంచు 
కొనియే శ్రీదేశికులు ఈ స్తోతమునకీ నామకరణముగావించి యుండవచ్చును. “అమల 
నాది పిరాన్‌” అన్న [దవిడ [వబంధముననుసంథించి యనుభవింపలేనివారు ఈ 
స్తోత్రమును పఠించి తరించవచ్చును. (శీదేశికులీస్తో తమును “ఆంతర్‌ జ్యోతి” ఆని, 
విష్ణు వాచక మైన “అోకారముతో నారంభించిరి. అంతియకాదు, |ప్రణవమున మొదటి 
యవయవము 'అి కారము. స్తోతాంతమున నున్నది “తత్‌” అనునక్షరము. ఈ 
రెంటిని చేర్చిన, ఓంతత్‌' అని (ప్రారంభమగు గాయత్రీ మంత్రము సూచిత 
మగుచున్నది. *గాతారం త్రాయతే” అనునది గాయ్రీశబ్ధ నిరుక్తి, “తన్ను గానము 
(ఆనుసంధానము ) చేయు వారిని రక్షించునది” యని దీని భావము. గాయి వలె, 
యీ స్తోత్రమును నిత్యానుసంధానయోగ్యమని దేశికులు వ్యంగ సమర్యాదచే. సూచించు 
చున్నారు. 

ఇట్టి విశిష్ట స్తోతముసు విశిష్టాద్వైత మత రహస్యదో్యోతకమగు “మనోరమా” 
వ్యాఖ్యతో శిష్టవ్యాపహారిక శైలిలో అత్యంత రమణీయముగా సంతరించి, తాము 
తరించుటే గాక సకల పాఠక వర్గమును తరింపజేయుచున్న భాగవత వతంసులు 
శ్రీ శె. వి, రాఘవాచార్యులవారు క్లాఘనీయులు. శ్రీదేశికుల క్లై లి పాయళః క్లీష్టముం 
గంధీధము. వీరి రచనలననువదించుట కుత్తిపై సామువంటిది. ఆందునను' రెండంచుల 


68 


mi 


కత్తి, ఇటు సమ్మగ [దావిడ (తమిళ) భాషావై దుష్యము, అటు కూలంకష సంస్కృత 
భాషాపాటవమః ఉన్ననే కాని ఆది అసాభ్యము. తెనుగులోనే కాక తమిళ సంస్కృతముల 
లోను ఆసమానమైన పాండిత్యమును గడించిన [శీ రాఘవాచార్యులవారు ఈ దుష్కర 
కృత్యమున ఘన విజయముసు సాధించిరి. తమ “మనోరమ'లో వీరు పదే పదే ఉదా 
హరించిన దివ్యసూరి సూక్తులు, ఆచార్యవాక్కులు, [శీ సంప్రదాయ రహస్యములు 
దీనికి నిదర్శనము. 


శీ దేశికుల గోదా స్తుతిని, మాఘకావ్య వైభవమును ఇదివజకే ““ఆంధావ?ి 
మోదముంబొరయునట్టు” లందించిన (శీ ఆచార్యుల వారు ఇట్టి ఉత్తమ రచనలను 
ఇతోధికముగా కావించి లోకోపకారము నొనరించుటకు తగిన ఆయరారో గైశ్వర్య 
ములనను గహించుగాక యని సర్వాచార్య పరిచర్యా పీతుడగు సర్వాంతర్యామి 
(శీరంగనాథుని మనసార ధ్యానించుచున్నాడను. 


తేది 10-4-88 ముడుంజై. నరసింహాచార్య 


శ్రీమతే రామానుజాయనమః 
సంవిక 


ణీ రంగాచార్య 
లెక్చరర్‌, పాలెం 600 215 


(శ్రీమద్వేదాంత దేశికులవారు గరీయః పతిభులు. శ్రీవేంక టేశ్వర సన్నిధి ఘంటా 
వతారులు. శతాధిక [గంథకర్తలెన వీరు తమ రచనల ద్వారా శ్రీ సం|పదాయము 
నకు గోప్ప సేన చేసి ఒక కాంత్మివెజయంతికను (పతిష్షించుటే కాక, వీని వలన 
సంస్కృత సాహిత్యమునకు శాశ్యత క్రి ర్తి చంద్రికలను విస్తరింప చేసినారు. 


సంస్కృత |దావిడ వేద సాగరములను చుళుకికృత మొనర్చి అపర అగస్త్యు 
లైన దేశికులవారి కృతులు- ఒక్కొక్కటి ఒక (పత్యేకతను సంతరించుకొని - 
(శీ సం ప్రదాయాధిమానులకు, సాహితీ మూర్తులకు సమాదరణీయములుగా ఈ నాటికిని 
నిలిచియున్నవి. 


అట్టివానిలో “భగ వద్ద్యాన సోపానమ్‌' ఒకటి. ఇది ఒక లఘుకృతియైనను 
కవితా వస్తువిషయములందు మాత్రము ఆలఘుకృతి. 


పన్నిద్దరాళ్వారులలో నొక రైన “తిరుప్పాణాళ్వారు (మునివాహనులు ) (శ్రీరంగ 
నాయకులను స్తుతించుచు చెప్పిన “అమలనాది పిరాన్‌ ఆను (గంథము నాలాయిర దివ్య 
[పబంధములో చేరినది. 


మునివాహనులు [శ్రీరంగనాథుని కన్నులార సేవించి, పాదాది కేశ పర్యంతము 
అభివర్డించి, తత్సౌందర్యము ననుభవించి, భగ ఒద్దివ్యనుంగళ విగహమునందు అంత 
ర్థానమైనారు. 


ఇట్టి అత్యంత పమ్మితము, విశిష్టమునైన “ఆమలనాది పిరాన్‌' దేశికులవారి 


కవితామూర్తిని, భక్తిబంధురతను ఆకర్షించినది. త్మత్పభావమే ఈ “భగ వద్ధ్యాన 
సోపానమ్‌' , 


ii 
కృతిక ర్షలెన దేశికులవారు దీనికి “క్రీరంగనాథధ్యాన సోపాకమ్‌” అను పేరు 
పెట్టినను సమంజసముగనే యుండెడిది. కాని భగవచ్చబ్దము యోగారూఢము. (శ్రీరంగ 
నాథుని పాదములనుండి కిరీట వర్యంతము భక్తుల మవోవృత్తి వ్యాపించుట[ ఈ 
స్తోతము పడికట్ట సోపానముల-వలెనుండునను ఒక చమత్కారమైన ఉక్తి ఈ స్తోత 
నామమువందు అభివ్య క్తమగుచున్నది. 


సంస్కృత సారస్వతోద్యాన వనమున సురభిళ స్తోతసుమములు అసంఖ్యా 
కములు. శిరస్సు మొదలుకొని పాదములవరకు మనుష్య వర్గనవణను, పాదాది కేశ 
పర్యంతము భగ వద్వర్శనమును చేయవలయునని కలదు, 


“మానవా మాతో వర్ణా దేవాశ్చరణతః పునః". (ఆలంకార శేఖరం) 
స్తో తము లయందు, కావ్య|పబంధముల యందు నిట్టి పద్ధతి పాటింపబడుచున్న ది. 


ఈ విధమైన పద్ధతిలో చేరిన “భగవద్ద్భ్యాన సోపానము'ను శ్రీమాన్‌ కె. వి. 
రాఘవాచార్య స్వామివారు “మనోరమా” వ్యాఖ్యాయుతముగా మనకందించినారు. వీరు 
ఒకొక్క (శ్లోకము) సోపానమును అనేక విధముల అలంకరించి విశిష్టాధ్వెతమున 
విశిష్టముగా విశ్లేషించినారు. సంస్కృత |దావిడ సారస్వతములందలి ఎన్నో విషయ 
ములు, వేద సూక్తులు సందర్భోచితముగా (ప్రస క్షములై వీరి పాండితీ |పతిభను, 
సంపదాయ వేతృతా నిష్టాతృత్వమును వ్య క్రము చేయుచున్నవి. 


ఆచార్యులవారి వ్యాఖ్యను పరిశీలింపగా అటనటవారు స్పృశింపని కొన్ని యంశ 
ములు నాకు తోచినవి, | 


జో 1 దేశికులవారు “అంజనమ్‌' 'చింతారత్నమ్‌' అను. విశేషణముల నుప 
యోగించినారు. వరదరాజ పంచాళత్తులో- 'సిద్ధాంజనేన భవతైవ విభూషితాశ్షాః'. అని 
తెల్పబడినదానికి దీనికి సంబంధము కలదు. అట్లే ఆళ్వార్దు, ఆచార్యులును శియఃపతిని 
చింతారత్న మన్నారు. 


గ శీ స్తనాభరణం లేజ!........+చింతామణి _మివోద్వాంతం 
ఉత్సంగేనంత భోగినః'. అనీ పరాశరభట్టకుల |శ్రీసూ క్రి. 


tii 


వ్యాఖ్యాత ఈ శ్లోకంలోని శబ్దశ క్రి మూలకధ్యని విషయమును చక్కగా చర్చా 
పటువుగా నిరూపించినారు. 


శ్లో 4 ఊరువుల నర్ణన్మ కవి సమయానుసారము ఇవి రంభోరువులు. 


“మదమివ మధు, కెటభస్య రంభాకరభకరీం[ద కరాభిరూప్య దర్చం। 
స్ఫుటమివ పరిభూయ గర్యగుర్వోఃకి ముపమిమీమహి రజ్లకుష్టారోర్వోః1”' 
అని శీ పరాశరభట్టరువారి భావన. దేశికుల వారిది “కదలికా స్తంభ సంభావని. 


శ్లో క సమాసోక్తిగల రచన. స్వామివారి నాభి వర్ణన, ఇందులో గంభీర = 
గ్గు హచ్చి దవులను బయట పడనీయక గంధభీరముగా సంక; సుజాతా = సత్కుల 
(పసూత; వేధసో నిర్మిమాణా = కన్యకా వయస్సు దాటిన పిమ్మట వేదాధ్యయన 
సంపన్నులగు సత్స్పు తులను (పసవించినది; అని కొన్ని పదములను ఒక కుల స్త్రీతో 


పోల్చిచెప్ప వీలుకలదు. అయితే ఆచార్యులవారు దీనిలో మరికొన్ని విశేషములను 
చక్కగా నిరూపించినారు. 


దేశికులవారి “తత్త్రవజకా కలాపమునందలి మంగళా చరణ శ్లోకమునందును 


“నాభీనాశీ కరింగన్మధుకర పటలీ ద త్తహస్తావలంబః” అని కలదు. అట్టి భావమే 
ఈ సోపానమున పరివ్య క్త మైనది. 


శ్లో 7 “వాసిని కలదు. ఇది చింతాహస్తి సిని, అందున meas ఉప 
మించుట rat విశేషము. “కరభోరు' అనిన పదమందలి మార్టవము తదితర స 
పచములద్వారా |పతిభాసింపదు కదా! ఆందుకే “హస్తిని పదను 


ల్లో 8 తిలక వర్ణన, దీనికి ఆచార్యులవారు ఎన్నో విశేష విషయములను అను 
న దేశికలవారు “పాదుకా సహ|సము'ను చెప్పగా, దానిచే ప్రభావితు లై లెన 
బొమ్మకంటి నరసింహ ళా ప్రి వర్యులు “తిలక సహ్మసమును చెప్పి స్వామివారి తిలక 
వర్గనబే సంతృ ప్తిగంది సంతుష్ల్లులెనట్లు (పతీతి, 


ల్లో 9 కిరీట వర్ణన- ధ్యానయోగ పధానమైనట్టిది. దీనియందలి “కుష్యచ్చోశీ 


వచన కుటిల' = పదము ధేశికులవారి ప్రత్య ,షమైన ఒక శ్రీవిళానుభవమ్మును వ్యక్త క్తము 
ఛేయుషు, 


iv 
దేశికులవార |పపధమముగా [శ్రీరంగ మునకు వెళ్ళినప్పుడు పరిచితులు లేనందున 
ఒక గృహమందలి ఒక ఫ్ర్రీని కాసేపు తమ సాను[గివి భృదపరచుమని అడుగగా, 
అమె దేశికుల [పభావము తెలియనిదై కటువుగా మాట్టాడినదట. ఈ సన్నివేశ స్ఫుర 
ణమే 'కుహష్యచ్చోళీ పచనకుటిల_” పదము. (చోళీ = చోళదేశ త్రీ) 


పై విషయములను శ్రీమదాచార్యులవారు వ్యాఖ్యావిస్తృతి భీతిచే విసర్జించిరని 
భావింతును. వీరి వ్యాఖ్యానములో అనేక (గంథములనుండి యెన్నో ఉదాహరణ 
ములు బంగరునకు తావి యద్బినట్లు చేరినవి. - 


ఓక కృతికి వ్యాఖ్యనః నిర్మించుట యెంత (శ్రమయో మల్రినాథసూరి తెల్పినారు, 
కవి హృదయము బాధపడని రీతి, బహు విషయ వివేచన, అంతర్నిగూఢ శబ్దార 
(గ్రహణ రీతి వ్యాఖ్యకు ప్రామాణికత్వ మొనగూర్చును ఆతితీ బోధాచరణ |పచార 
ముల విద్యాపద్ధతిగల (క్రీమాకా కే,వి. రాఘవాచార్యులు వయో భారమును గణింపక 
దేశికులవారు నిర్మించిన “భగవద్ధ్యాన సోపానము" మనోరమ'ముగా వ్యాఖ్యానించి 
సవాదయ వృదయామోదవణన కలిగించినారనుట స్వభావోక్తి యే. |శ్రియఃపతి 
ఆదార్యులవారిచే మరింత సాహితీ శ్రైంఠర్యమును చేయించుకోగలరని పార్థన. 


శకచై (త నవమి, 8 రంగాచార్య 
గజా ఓ 


విన్నపం 


దక్షిణ భారతదేశమందున్న 108 దివ్య తిరుపతులలో (శ్రీరంగం ఉత్తమ పుణ్య 
క్షేత్రం. 


ఇదం హిరంగం త్యజతా మిహాంగం 
పునర్నచాంగం యడిచాంగ మేతి। 
పాణౌరధాంగం శయనే భుజంగం 
యానే విహంగం చరణేఒంబుగాంగమ్‌। | 


శ్రీరంగంలో శరీరం విడిచినవారు మళ్ళీ శరీరాన్ని పొందలేరు. పొందవలసి 
ఉంటే, చేతిలో చకం, పడుకోవడానికి పాపతేడే సెజ్జ, గమనానికి గరుడ వాహనం, 
చరణం నుంచి చల్లగా జాలువారే గంగతో కూడిన శరీరమే వారు పొందుతారు. 


పునర్జన్మ ఉండదు. భగవంతునితో సామ్యం పొందుతారని భావం. కాబట్టి, 


“త్రెన్నాడుం వడనాడుం తొళునిన్ద తిరపరంగం తిరుప్పతి” దాక్షిణాత్యులూ, 
జౌత్తరాహులూ భజించే కే|తం (శ్రీరంగం అన్నారు శ్రీవిష్ణు చిత్తులు. 


మనీషి నకార గుడికి దీర్జాన్ని నమతగా తొలగించుకొని మనిషిగా మనుగడ 
సాగిస్తూ అత్యంతావశ్యక విషయాలను (గహిస్తున్నాడు. 


1) చేతనం, అచేతనం, ఈశ్వరుడు=అనే మూడు విషయాలతో ఉండేది “తత్త్వం” 
ఇది తెలుసుకోదగినది. 


2) మోక్ష సాధనకు ఉపాయంగా ఉండేది “హితం'. ఇది భక్తి (పవత్తులతో అను 
మించదగినది. 


ii 
3) భగవంతునితో సమానమైన రూపం ధరించి, భగవంతుని సేవ చేస్తూ (బహ్మో 
నందం పొందడమే “పరమ పురుషార్థం' _ మోక్షం. ఇది అనుభవించదగిన దే. 
"ఉరంగువాన్‌ పోల్‌యోగుశెయద సపెరుమాన్‌” 
నిడిస్తున్నట్లు శయనించి జగ్మదక్షణ చింతచేసే స్వామి శ్రీరంగనాథుడు. 
“ఆరాత వరుళముతం పొదింద కోయిల్‌” 


“భగ వద్గుణానుభవ మెంత చేసినా, ఇంక అనుభవించాలనే ఆశ పుట్టించే 
అమృతం లాంటి (కీరంగంిలో, ఖీ వేదాన్త దేశికులవారు మనీషతో స్వామిని మొట్ట 
“మొదట సేవించి, స్వామి దివ్యావయవ సౌందర్య (పవాహంలో మునకలు వేస్తుండగా, 
వాహినీ జనక మైన భగ వచ్చరణమే, శరణమై, సోపాన (పాథమ్యాన్నీ వహించి 
అత్యున్నత కిఖరాస్ని అధిరోహింపజేయడ ౦వల్ల “భగ వద్ధ్యాన సోపానం” (పక టితమయి 
ఉంటుంది. 


కొబట్టి, తత్త్వమేరిగి పరమ పురుషార్థాన్ని పొందడం కోసం “భగవద్ధ్యాన 
సోపానం" చాల హితమైన స్తోతం. 

దేశకుల కృపవల్ల ఈ స్తోతానికి యధామతి “మనోరమా వ్యాఖ్యానం" 
రచించాను. 

“భక్తి నివేదని వేదాన్త మాసపష్మతికా సంపాదకులూ, పాండితీపాధోనిధులూ, 
న్యాయ వేదాన్త విద్వాన్‌ శ్రీ డి. వే. శ్రీమాన్‌ తె, కం, గోపాలాచార్య స్వామివారు 
కటాక్షించి ఈ స్తోోతంలోని మొదటి రెండు శ్లోకాలను సం[గహతాత్పర్యంతో 1987 
జనవరి మాస పతికలో (ప్రచురించారు. వారికి శతకోటి |పణామాలు. 


అవ్యాజ (పేమతో “మనోరమిను తిలకించి భగ వద్ధ్యాన సోపానానికి 
*“రంగవల్లి'ని రచించిన మదాసు విశ్వవిద్యాలయం, వెష్టవ కాఖాధ్యక్షులూ విశేష 
ర పాణ 
ధిషణా సంపన్నులూ డా! ముడుంబై నరసింహాచార్య స్వామివారికి, 


కొన్ని తొడవులు తొడిగి *సంవీక్ష చేసిన విద్యద్వివర్శకులు పాలెం కళాళాల 
ఉపన్యాసకులు (శ్రీమాన్‌ డ్రీరంగాచార్య స్వామివారికిని, 


కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలులర్చిస్తున్నా ను. 


iii 

(ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చేదోడువాదోడుగా నుండిన సుహృద్వరులు 
డా!! కె. వి. ఆర్‌ గోపాలా చార్యులవారికి, డా! ఎన్‌. బి. రఘునాథాచార్యుల వారికిని 
హార్టి కాభివాదాలు. 

తమ విధులను నిర్వర్తిస్తూ నాకు సకల విధాలా సహకరించే ఆనుజులు 

(శ్రీ కె. పార్థసారధి స్వామి, బి.ఒ.ఎల్‌. పండిట్‌, 

శ్రీ తిరుమల నరసింహచార్యులు, ఎమ్‌.ఏ. బి.ఎడ్‌. 

డా॥ తిరుమల శ్రీనివాసాచార్యులు, ఎమ్‌.ఎ. పిహెచ్‌.డి, 

డా॥ తిరుమల వేంకట రమణాచార్యులు, ఎం.బి.బి.యస్‌., ఎం.ఎస్‌. 


సదవకాశం కల్పిస్తూ (పోత్సాహపరచే పుత్రులు 
చి॥ కె. వేంకట రమణాచార్యులు, 1,4.5. 
చి॥ క. మనోహరాచార్యులు, M.Sc: 
వీరందరికి ఆభ్యుదయికా శీర్వాదాలు. 


ఈ |గంధమునకై ధన సహాయం చేసిన తిరుమల-తిరుపతి దేవస్థానం వారికి 
హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తల్పుకొంటున్నాను, 
తీరిక చేసికొని మ్ముదణ వ్యవహారాలను చూడ తోడ్పడిన మితులు 


శీ టి. వి. నరసింహులు గారికి, శీ డి. కృష గారికిని ధన్యవాదాలు. 
U (1 en బి 


కా 


ఈ గంధాన్ని చక్కగా ముదించి సకాలానికందజేసిన సఫెర్‌ొ (ప్రింటింగ్‌ 
(పెస్సు' వారికి కృతజ్ఞతలు. 


దోషజ్జులే అయినా, గుణ గాహులై న పాఠకో_త్తములకు అంజలి ఘటిస్తున్నాను. 
జ shes క స్తు 


శక్త బుధజన విధేయుడు, 
జ్యేష్ట పౌర్ణమి. శి. వి. రాఘవాచార్యులు 


శ్రీమతే రామానుజాయ నమః 
గ్రీనిగమాన్త మహాదేశికాయ నమః 
(శ్రీరంగనాథ పర|బహ్మణే నమః 


భగ వద్ధ్యాన సోపానమ్‌ 


పరిచయం 


కవితార్కికసింహులు, సర్వతం[త స్వతంతులూ ఆయిన బ్రీమాన్‌ వేదాన్త 
దేశికులవారు రచించిన “భగ వద్ధ్యాన సోపానం” పరమభోగ్యమైనది, రచనా సౌందర్యం 
(పతిఫలించే ఈ స్తో, తంలో ధ్యేయ దైవం [శ్రీరంగనాథుడు మనస్సులో భగవంతుని 
రూపసౌందర్యం మందమందంగా ఆ కాంతమయ్యే విషయం పాఠకులకే అనుభవమవు' 
తుంది. ధ్యానపద్ధతిలో తొణకకుండా భావసౌందర్యాన్ని భ|దపరచుకున్న తొమ్మిది 
సోపానాలు_ సాష్టాంగం- ఇందున్నవి. 


ఆళ్వారాదులు నాయికాభావనతో ఉజ్జ_లభ క్రిరస పచాహానికి ఏత మెత్తారు. అట్లే 
(శ్రీ దేశికులవారు కూడా ఈ శ్లోకాల్లో మధురభక్తి నీ, కవితాళ క్రినీ వ్యక్తం చేశారు. 


ఇరవై నాలుగు పబంధాల కూడలియెన దివ్యపబంధం *నాలాయిరం”. అందులో 
తిరుప్పాణాళ్వార్లు పాడిన 'ఆమలనాదిపిరాన్‌" చాలా చిన్న (పబంధ పారిజాతం. దాని 
పరిమళానికి పరవజలై శ్రీమదాచార్యులవారు ఈ స్తోత్రాన్ని రచించారు. దివ్యావయవ 
సౌందర్యవిశిష్టులె లోకులను ముగ్గపరచి. *'అళగియమణవాళ౯' అనే పేరుగాంచిన 
గ్రీరంగనాథుణ్ని ఆపాదమస్తకం మనసార ధ్యానించారు. దేశికులవారు తాము పొందిన 
అమందానందానుభవాన్ని మనం కూడా నిత్యం అనుసంధించి ఆనందించడానికి ఈ 
స్తో తాన్ని మన కను[గహించారు. 


లి భగ వద్ధ్యాన సోపానమ్‌ 


శ్రీమాన్‌ వేంకటనాథార్యః కవితార్కిక కేసరీ । 
వేదాన్తాచార్య వర్యోమే సన్నిధత్తాం సదాహృది ॥ 


1. అంతర్జోతిఃకిమపి యమినా మంజనం యోగదృషేః 
చింతారత్నం నులభమిహన స్పిద్ధి మోవినురూపమ్‌ । 
దినానాథవ్యననశమనం దై వతం దై వతానాం 
దివ్యంచకుః[శుతిపరిషదాం దృశ్యతేరంగమధ్యే u 


(ప్రతిపదార్థం ఫ్‌ 


దైవతానాం = దేవతలయొక్క, దైవతం = దైవము, యోగదృష్టేః = ఏకా 
(గంగా చూచే కంటికి, ఆంజనం=కాటుక, యమినాం = యోగులయొక్క-, అంతః = 
హృదయంలోని, జ్యోతిః =వెలుగు, దీన -_ఆనాథ, వ్యసన, శమనం = పేదవారి, 
దిక్కు-లేనివారి కష్టాలను కడతేర్చేది, శ్రుతిపరిషదాం = వేదవ్యూహాలకు, దివ్యం = 
(ప్రకాశించే, చక్షుః = కన్ను, సులభం = [శమలేకుండా లభించేది, చింతారత్నం = 
ధ్యానయోగ [దవ్యాలలో |శేష్టమెనది, మోక్ష --అనురూపం = భగవతై ,ంకర్యానికి 
(ముక్తికి) తగినది, ఇహ = ఇక్కడ, నః = మనకు, సిద్ధి = పొందదగిన ఫలం, 
కిం--అపి = ఏదో చెప్పరాని పరమార్థం, రంగమధ్యే = శ్రీరంగ కే తమందు, 
దృశ్యతే = కనబడుచున్నది. 


తాత్పర్యం క 


(బహ్మరు[దేం దాది దేవతలు పూజించే దేవదేవుడు (శ్రీమన్నారాయణుడు. తనను 
దర్శించాలని తహతహపడే భక్తు కంటికి అంజనం వంటివాడు. యోగుల యెదలో 
వెలిగేవాడు. దీనులనూ, అనాథులనూ కష్టాలనుంచి కడతేర్చువాడు. తన స్వరూప 
వైభవాన్ని తెలుసుకోవడానికి వేదళాస్తాంర్థాలను బోధించి జ్ఞాననే తాన్ని (పసాదించే 
వాడు. సొలభ్యసౌశీల్యాదిక ల్యాణగుణపూర్ణుడు, తనను తలచినవారి కోరికల నీడేర్చే 
ఆనర్భరత్నం, ఈ లోకంలోనే తనను సేవించువారికి మోశానందాన్ని సిద్ధింపజేయ 
డానికి అర్బారూపంతో వెలసిన శ్రియః పతి శ్రీరంగ కే తంలో దర్శనమిస్తూ ఉంటాడు. 


భగవద్దాన సోపానమ్‌ 8 


వ్యాఖ్య స్ట 


ఈ శ్లోకంలో దేశికులవారు ధ్యేయవస్తువును నిర్దేశించారు. స్వయంపకాశమాన 
మైన రూపమే ధ్యేయం. దీపం వెలిగేప్పుడు వత్తికి నూనె అందుతున్న క్లే భగవంతుని 
యందు నిరంతరం మనస్సు నిల్పడం ధ్యానం. ఇలా ఎంత కాలం? . అంటే “సఖ 
ల్వేవం వర్తయన్‌ యావదాయషం”- జీవితాంతం వరకు- ఆన్నది వేదం. “ఒళివిల్‌ 
కాలమెల్హాం”_ఎడతెగ కుండా ఎల్లకాలం పరమాత్మను సేవించడం జీవాత్మ స్వరూపం” 
అన్నారు నమ్మాళ్వార్డు. 


దైవతం దైవతానాం- శియఃపతి ఉభయ విభూతి నాయకుడు. దేవతలందరు 
(పకృతి మండలంలో ఉన్నవారే. (శియఃపతి ఆడే ఆటలో (బహ్మేశాదులు పాచికలవంటి 
వారే. పరిపక్వజ్ఞానమున్నా దేవతలకు మొదట సృష్టిరహస్యం పట్టుబడలేదు. “తందేవ 
తానాం పరమంచ దైవతం” అని [శుతి, దేవతలు పరవాసు దేవుణ్ని (ప్రార్థించారు. 
అతని కటాక్షంవల్ల నియమితులై కృళార్థులై నారు. “అయర్వణయిమమరర్గళదిపతియవన 
వన్‌”- “జ్ఞానపూర్ణులై న నిత్యసూరులకూ |పభువు' అని వకుళాభరణుల దివ్యవాణి- 
“దైవతం దేవతానాంచ*'- దేవతలకు కూడా (శ్రీ మహావిష్ణువే సో తపాతుడని భీష్ముడు 
ధిర్మరాజుతో నన్నాడు. 


సత్యలోకంలో నిత్యం పూజించడానికి (బహ్మదేవుడు ప్రాస్తే పరవాను దేవుడు 
తామర మొగ్గలా ఉన్న శ్రీరంగనాథుని విమానాన్ని (పసాదించాడన్న ఇతివృత్తం 
ఇక్కడ వ్యంగ్యం. 


అంజనం యోగదృష్టేః- జీవాత్మభావం పరమాత్మయందు చేరడం యోగం 
దేహ్మపాణాదులను అపేక్షించే చిత్తవృత్తిని నిరోధించి భక్తి రూపమైన శేముషితో భగ 
వంతుని దర్శించడం యోగదృష్టి. రహస్యనిధిని కనబర చేది అంజనం. యోగదృష్టికి 
తానే అంజనం, నిధి కూడా తానే. పరమాత్ముని దర్శన సమానాకారస్థితిని పొంద 
డానికి ఉపాయం పరమాత్మోపాసనయే. “పరిశుద్ధేన మనసా ఏకేన గాహ్యఃి” _ అని 
శ్రీ భగవ్యదామానుజులు వివరించారు. “మనసి విలసతాకాభ క్తి సిద్ధాంజనేన””_ అని 
శ్రీ పరాశరభట్టర్‌ సూక్తి. 


4 భగ వద్దాన సోపానమ్‌ 
0 


సనకసనందన సనత్సుజాత సనత్కుమారాది మునులు యోగ దృష్టిచే దర్శించిన 
వ్యూహవై భవం ఇక్కడ వ్యంజితం. 


యమినా మంతర్జ్యోతిః - [శియఃపతి పరమపదమందు ఉండడానికంటే, వేరే 

(యోజనం ఆపేక్నింపక యమనియమాదులను పాటిస్తూ నిరంతరం తనను ధ్యానించే 

వరనుయోగుల హృదయంలో నివసించడానికి ఆశపడి పరంజ్యోతిగా క కాస రూతు, 
“నారాయణః పరంజ్యోతిః'*_ అని శతి. 


“యేఒనన్య మనసళ్ళుద్ధాః యేదాస్యైకమనోరధాః | 
తేషాంమే. హృదయం విష్ణోః వైకుంఠా త్సృరమంపదమ్‌ ॥''. 


భగవంతుడు సర్వాంతర్యామి. అయినా భగవద్భక్తిలేనివారి హృదయాల్లో 
.ము-డ్దమీద ఉన్నట్లు ఆతికష్టంగా నుంటాడన్నది (బ్రహ్మాండ పురాణం, 


“భగ వచ్చరణ ద్వంద్వే భ క్రి ర్యేషాంన విద్యతే | 
తేషాం హృదిస్థితో దేవః కంటకా(గ్ర ఇవస్థితః 1 


ఇక్కడ సర్వాంతర్యామి స్వరూపమూ; ““యోగేనాంతే తనుత్యజామ్‌'' _ చివ 
రకు యోగంతో దేహాన్ని వదలిపెట్టిన ఇక్ష్వాకు ప్రభువు మొదలైన సూర్యవంశపు 
రాజుల సౌహార్జమూ సూచితం. 


దీనానాథ వ్యసనళశమనం _- భగవంతుడు దీనుల బాధలను బాపి వారిని ఆదుకుం 
టాడు. “దీనాన్‌ దానేన రాఘవః” _ |త్రిజటుడు మొదలై నవారికెందరికో కోరిన 
పదార్థాలనిచ్చి (శ్రీరాముడు తృప్తిపరచాడని వాల్మీకి వాక్కు. శ|తుసోదరుడైనా శరణా 
గతి చేసిన విభీషణునికి, తత్కాలాననే, పట్టం కట్టడమే కాదు, ఆ సమయాన్ని 
సార్థకం చేస్తూ, “ఒక్కసారి (పపత్తిచే స్తే చాలు, సర్వభూతాలకూ అభయమిస్తున్నాను” 
అనీ తన సౌశీల్యాన్ని గంభీరంగా [పకటించిన సువతుడు రాఘవుడు. 

దిక్కూ - చక్కీలేనివారి మొక్కు (గ్రక్కున దీర్చినవాడు (శ్రీకృష్ణుడు జ 
“క్షలక్క వేక్‌ కడలేశ్‌ మలై. ఉలగేళుమ్‌క శియక్కడాయ్‌ ఉలక్క- త్రేర్‌ కొడుశెన మాయ 
ముమ్‌”_ అని దివ్యసూరిశ్రీ సూక్తి. 


భగ వద్ధ్యాన సోపానమ్‌ ర్‌ 


ఒక బాపని భార్యకు (క్రమంగా ముగ్గురు కొడకులు పుట్టిన వెంటనే చనిపో 
యారు. నాల్గవ కాన్సునైనా మాకు దక్కించుమని బాపడు (శ్రీకృష్ణుణ్ని ప్రార్థించాడు. 
యజ్ఞదీక్షితుడై న శ్రీకృష్ణుడు మరునాడుకాని రాజాలకుండెను, అంతలో “నీ బిడ్డణ్ని 
నేను రక్షిస్తాను అనీ అర్జునుడు వచ్చి ఆ బాపని యింటిచుట్టూ యముడు చొరకుండా 
బాణాలకోట కట్టాడు. అయినా పుతుడు పుట్టాడూ- గిట్టాడు. మళ్ళీ యేడుస్తూ వచ్చిన 
ఆ భూనురుణ్ని (త్రీకృమ్ణడు బుజ్జగించాడు. అర్జునునితోబాటు అతణ్ని తన రథంమీద 
నెక్కించుకొని బయల్టేరాడు, ఏడు జలధులను, ఏడు ధరాధరాలనూ దాటి రథం (పకృతి 
మండలం చివర 'పెనుజీకట్లో సాగక ఆగింది. థ్రీకృష్ణుని మహిమచే వ్మికమకమణ 
చక్ర క్రీడ శోభించింది. ఆ వెలుగులో వారిని అక్కడే నిల్చి, (గ్రీకృష్ణడొక్కడే జ్యోతి 
ర్యండలంలో ప్రవేశించాడు. వైకుంఠంలో దేవేరులు తమవద్ద బాపని కుమారుల నుంచు 
కొని, శ్రీకృష్ణుని దివ్యసొందర్యాన్ని చూడగోరి. ఆయనను రప్పించారు, కాబట్టి 
(శ్రీకృష్ణుడు వారి కోరికనూ తీర్చాడు. విిప్రదంపతుల కానందగంధుల్జై న శిశువుల 
నలుగురినీ తెచ్చి అర్పించాడు. 


ఆఘ టితఘటనా సామర్థ్యాన్ని |(పదర్శించింది విభవావతారమనీ, (శ్రీరాముడు 
తమ ఇలువేల్పు అయిన శ్రీగంగనాథుని విమానాన్ని విఖీషణునికి కానుకగా నర్పించి, 
“ఇశ్వాకూణాంకుల ధనమాత్మ నోఒభ్యధికంతదా | శ్రీమదంగం మహద్ధామ” _ అని 
శ్రీరంగ మహత్యాన్ని తెల్పినాడనీ ఈ పదం సూచిస్తుంది : 


దివ్యం చక్షుః (శుతిపరిషదాం- వేదాన్ని (తి అంటారు. (్రత్యర్థాన్ని నేత్ర 
మంటారు. 'వేదైశ్చ సరై ఇరహమేవ వేద్యః' - అని (శతి. *సర్వస్యలోచనం శాస్త్రం” 
అని ఆ బాణకం. ఈ శ్రుత్యర్థం భగవంతుని స్వరూపాన్నీ, స్వభావాన్నీ బోధిస్తుంది. 
“శుద్ధం చక్షుః శుతివరిషదాంి- అని హంస సందేశం. |శ్రియఃపతి ఆడే పాచికలాటకు 
పేక్షకులు వేదాలూ, నిత్యసూరులూను, “పశ్యంతీషు జతి షుపరిత ః సూరిబృందేనసార్థం' 
అని దేశికులవారి శీస్తుతి, 


భగవంతునికి సర్వస్వం అర్పించి శరణాగతి చేయాలన్నది వేదం. “తం పత్నీ 
భిరనుగచ్చేమ దేవాః, పుతై 9ర్భాతృభిరుతవాహిరణై $8 | నాకం గృమ్హానా సుకృతస్య 
లోకే, తృతీయేపృ షే ధిరోచనేన జి” “స్వర్గలోకానికి పైన దివ్యకాంతులతో వెలిగే 


6 భగ వద్ద్యాన సోపానమ్‌ 
> 


తిపాద్విభూతిలో ఉండే ఓ పరంధాముడా! నీ సన్నిధిని జేరడానికి సతీసుతసోదరుల 
తోనూ, సకల సంపదలతోనూ నిన్నే శరణు పొందుతున్నాం”. (శ్రుతులు (పకృతికంటె 
పరుడైన జీవునికంటెను పరుడైన ప౮త్పరుడు సహ్మసశీర్చుడనీ, సహ్మస్రాశుడనీ, 
సహ స్రపాదుడనీ చెబుతున్నాయి. “రూపం రూపం |ప్రతిరూపోబభూవ”. ““ఏకస్సన్‌ 
బహుధా విచారః”= 

ఈ బుక్కులన్నీ పరమాత్ముడు స్వేచ్చగా వివిధ రూపాలను ధరిస్తాడనీ, 
ఒక్కడే అయినా అనేక రీతుల చరిస్తాడనీ- (పత్యక్షంగా చూస్తున్నాయి. కాబట్టి 
“ఏహి, అశ్మానమాతిష్ట | ఆక్మాభ=తుతే తను”- ఓ దేవాః రమ్ము- శిలానిర్మి త మైన 
ఈ [పతిమయందు ఉండుము. ఈ శిలయే నీ (ధువమూ,ర్తి'- అని భక్తులు ఆశయించి 
ఆరాధించడానికి అనువైన అర్బా విగహాన్ని, కళాన్యాసంచేసి, (శ్రుతి (పతిష్టిన్తుంది. 
“'తమరుకన్ద దెవ్వురువు మవ్వురు:న్తానే”- ఆ శితుల కిష్టమైన స్వర్థరజితాది ద్రవ్యాన్నే 
తన శరీరంగా పరిగహిస్తాడ న పొయి కై యాళ్వార్డ శ్రీసూక్రి. 


“గవాం సర్వాంగ జంక్షీరం (సవేత్‌ స్తనముఖాద్యధా ! 
తధా సర్వగతోదేవః (పతిమాదిమరాజతే Ww’ 


మనకు శక్తినిచ్చే పాలు ఆవు శరీరమంతట ఉన్నప్పటికీ ఆవి పొదుగునుంచే 
వస్తాయి. అక్లే పరమాత్ము శ క్తి సర్వత వ్యాపించియున్నా ఆధారళ క్రి అర్బామూర్తి 
నుంచే కలుగుతుంది. 


ఆర్భ్బావ్మిగహమందే గుణపూ ర్తి ఉంది. “తస్య నామ మహద్యశఃి'. ఆయన 
నామ సంకీర్తనం గొప్ప పురుగార్థనాధకమన్నది వేదం. భగవంతుని ధ్యానించేప్పుడు 
కోతి జ్ఞాపకానికి వస్తే బాగుంటుందా ? కాబట్టి అందమూ, ఆశందమూ అమరియున్న 
అర్బామ్హూర్తిని ఆశయించి సేవిస్తూ ధ్యానం చేయడం సులభం. అనాయాసంగా ఉపా 
సించే వీలుంది. తలపుల పంటయై ఉల్లమును రంజిల్లజేసే అనర్హ రత్నం. “నానో 

= ౧ ౧ ఖు 

తో స్తిమంతా”- ఇతనికన్న మరొకడు జగద్వ్యాపారాన్ని గూర్చి ఆలోచించేవాడు 
లేడన్నది వేదం. కాబట్టి (శ్రీమన్నారాయణుడే చింతారత్నం ““యమేవై షవృణుతే తేన 
లభ్యః”* పీతిపూర్వకంగా ధ్యాన్ని స్తే పరమాత్ముని దయ |పవహాస్తుంది. పకృతి 
బంధాలు పటాపంచలౌతాయి. మోక్షమంటే (శియఃపతి పాదారవింద సేవా సౌభాగ్యమే. 


భగ వద్ద్యాన సోపానమ్‌ 7 
0 


“సోజశ్నుతే సర్వాక౯ా కామాకా సహ్మబహ్మణా విపశ్చితా 1”- జగన్నిర్మాణాది కార్యాలు 
తప్ప ముక్తాత్మ పరమాత్మతో కల్యాణగుణాల ననుభవిస్తాడు. ఆనందిస్తాడు. పరమ 
పదం పోయి చేసే కైంకర్యం ప్రపంచంలోనే లభిస్తుందన్న ఆధ్యవసాయం, నిష్ట, 
గోవింద పదారవింద పదవీ పరిణద్ధగ రిష్టచిత్తుల కుంటుంది. 


“సంసార ఏషభగ వన్నపవర్గఏవ”- నీ అన్ముగహముంటే, నీ సన్నిథినుంటే, 
నీమీద అనన్యభ క్రి ఉంటే, నీ దాసజన సహవాసముంచే ఈ సంసారం వైకుంఠం 
కాదా? ఆన్నారు దేశికులవారు. కాబట్టి ఆర్భ్బారూపమే “మోశ్షానురూపంి, 


(శ్రీనాథుని దివ్యమంగళవిగ హాన్ని మానవుడు ఆ శయించి, ఆరాధించి, ఈ 
లోకంలోనే భగవ త్పా ప్తిరూపమైన సిద్ధిని పొందుతాడన్నది గీత, 


“*స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః", 
కంసారి చరణకమల పరిభజనమే సంసారంలో సారం. 


కిమపి దృశ్యతే రంగమధ్యే= పరమా? వ్యూహమా ? ఇదీ, అదీ అని చెప్ప 
రానిది. “ఆద్యం స్వయం చ్యక్తమిదం విమానం రంగ సంజ్ఞితం”-_ రంగమనే పేరు 
కల్లిన విమానం స్వయంవ్య క్త మే. [శ్రీమన్నారాయణుడు దీన్ని చతుర్ముఖ(బహ్మకు 
ఇచ్చాడు. అక్కడినుండే అయోధ్యకు చేరింది. ఇశ్వాకూణాంకుల ధనమిదం రంగతాం 
యాతి రంగం”. అని సంకల్ప సూర్యోదయంలో దేశికులవారన్నారు. 


“అన న్తపీఠే శ్రీరంగం స్థాపయామాసరాక్షసః'' - అయోధ్యనుంచి విభీషణుడు 
తెచ్చి |శ్రీరంగవిమానాన్ని శేషపీఠంమీద స్థాపించాడు. కాబట్టి [బహ్మాదిదేవతలూ, 
సప్తర్షులూ, ఆళ్వార్లూ, ఆచార్యులూ వైకుంఠం నుంచి స్వేచ్చగా వచ్చి నిల్చిన 
జగన్నాటక సూ|తధారిని పూజించారు, కావేరి విరజానదియే. |శ్రీరంగం వైకుంఠమే. 
మంజూషలో  మరకతమణిలా, సకలజన, మనోనయనానందకరంగా (ప్రకాశిస్తూ 
(నాటక ) రంగములో దర్శనమిస్తున్నాడు శ్రీరంగనాథుడు, 


శబ్లశ క్రి మూలకధ్యని గర్భితమయిన శ్లోక మిది. 
CH) ౧ 


8 భగ వద్ధ్యాన సోపానమ్‌ 


శి. వేలాతీత్మశుతిపరిముళం వేధసాం మౌళిసేవ్యమ్‌, 
ప్రాదుర్ళూతం కనకనరితః'సై కతే హంనజు షే ' 
లక్షీభూమ్యోః కరనరనిజై ర్లాలితం రంగభర్తుః, 
పొదాంభోజం (పతిఫలతిమే భావనాదీక్డి కాయాన్‌ క 


(పతిపదార్ధం ఫ్‌ 


వేలా 4- అతీత, (్రుతి పరిమళం = వేలాతీత = (మితిమీణిన) అపారమైన; [శతి 
పరిమళం = (చెవికి ఇంపైన); వేదములందు పరిమళించునట్టి వేధసాం = (బహ్మల 
యొక్క; మౌళిగే సెవ్యం = తలలచే సే సెవించదగినట్టి; హంసజుక్షే = = పరమ హంసలచే 
సేవింపబడిన; కనక సరితః = కావేరీనడియొక్క.; సెకతే = ఇసుక దిన్నెయందు; 
(పొదుర్భూతం = ఉదయించినట్టి ; లక్ష్మీభూమ్యోః = శీభూదేవులయొక్కి; కరసరసి 
జై: = కేల్టామరలచేత; లాలితం మెత్తగా నొత్తబడినట్టి; రంగభర్తుః = (శ్రీరంగ 
నాథుని; పాద. అంధోణర ఇ పొదక మలము, మే= =నాయొక్క; భావనాదీర్హి కాయాం 

= హృదయమనెడి సరన్సునందు: (పతిఫలతి = (పతిబింబించుచున్నది. 


తాత్పర్యం i= 


'. పారమెరుగరాని వేదాలలో పరిమళించేవి; [బహ్మలు తలలు వంచి సేవింప 
దగినవి; పరమహంసలు వరివేష్టితులై సేవిస్తున్నప్పుడు కావేరి ఇసుక దిన్నెమీద 
ఉప్పతిల్లి కానవచ్చేవి; శ్రీభూదేవుల పాణిపద్మములచే అతిమృదువుగా నొత్తబడుషండే 


శ్రీరంగ పతి పాదకమలాబు నా హృదయ సరసు స్సులో పతిఫలిస్తున్నాయి. 


వ్యాఖ్య క 


భగ వద్ధ్యాన సోపానాలలో మొదటిది తత్పాదారవిందం. దేశికులవారి హృదయమే 
జలాశయం, అందు (పతిఫలించేవి (శ్రీరంగనాథుని పాదకమలాలు. 


వేలాతీత [శుతిపరిమళం- [పకృతిలోని కమలాలు కాలానికి కట్టుబడి వికసించి 
వాడిపోతాయి, భగవంతుని పాదకమలాలు వాడకుండా ఎల్లవేళల వికానీంగా నుంటూ 
తావుంను విరజిమ్ముతుంటాయి. వాసన జూచేది గ్రూజేం దియమే కొని శ్రవణేందియం 


భగ వద్ధ్యాన సోపానమ్‌ రి 


కాదు కదా! కాబట్టి (శ్రవణసుభగ మైన వేదాలలో భగవత్సాదకమలాలు పరిమళించడం 
నై సర్గికం. “విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సః'' అని (తి, 


వేదాలకూ మితిలేదు. ““అనంతావై వేదాః.” సర్వేశ్వరుణ్ని ఉపనిషత్తులు 
““సర్వగంధిః; సర్వరసః”- అని చెబుతున్నాయి. 


“ఆమోదితోఒపినిగ మైర్విభు రం[ఘయుగ్మే” _ . జగన్నాథుని పాదపద్మాలు 
వైదిక పరిమళంతో గుభాళించేవి - అని దేశికులవారి గోదాస్తుతి. వేదం (ప్రమాణం, 
భగ వంతుని పాదయుగ్మం (ప్రమేయం. కాబట్టి భగ వత్చాదకమలాలు వేదనాదామోదితాలు, 
మరొక విషయం 


వన. వ్యంక్తుం పదావని ! శఠారిపదంబిభర్షి 20 
(పాదుకా సహ సం) 


(దావిడవేదంలో శేష శీషిభావాన్నీ, స్వస్వామి సంబంధాన్నీ విశదపరచిన శథ 
గోపనామాంచితులు= నమ్మా ళ్వార్లు భగ వత్పాదస్వరూపులే_ అని కవికేసరి హృదయం, 


“యోవై వేదాంక్చ (పహిణజోతి తస్మై” అని (శుతి పలికినట్టు వేదం భగవ 
న్ముఖోదితమైనది. ద్రావిడ వేదనాదం భగ వత్పాదాం భోజంనుంచి క. 


వేలా అతీత = ఛెలియలికట్ట దాటిగట్టిది- అనగా, హద్దులేనిదని ఆర్థం 
సంస్కృతవేదం మట్టికండలాంటిదనీ, దావిడవేదం “(పొటు డమ్‌)” పాతం 
లాంటిదని పూరా ్వాదార్యుల సూక్తి. సంస్కృత వేదాన్ని అధ్యయనం చేయడం కొందతిశే 
పరిమితమయింది. కాని, (దావిడవేదాన్ని మగువలూ- మగవారూ, అందరు చదువ 
వచ్చును, వినవచ్చును కూడ, కొందరికే అన్న నియమంలేదు. కాబట్టి |దావిడ వేద 
సాగరం వేలాతీతంి” కదా! అందులో (పకాశించేవీ, పరిమశించేవీ “తయరు 
పడరడి”_ దుఃఖాన్ని దూరంచేసే దివ్యశ్రీపాదకమలాలే_ అని “వేలాతీత కుతిపరి 
మళంి''- అనే దళానికి ఆర్థం, ' 


వేధసాం మౌళసేవ్యం-_ (పతి సృష్ట్యాదిలో శ్రీమన్నారాయణుని నాభికమలం 
ఒక బ్రహ్మకు జన్మనిస్తుంది. “హిరణ్యగర్భ స్సమవర్తతాగే” అని (శతి. (పతి 


10 భగవద్ధ్యాన సోపానమ్‌ 


' (బహ్మ భగవత్పాదకమలాలను పూజించి శిరసావహిస్తాడు. “ధాతాయధాపూర్య మకల్ప 
యత్‌”. సృజన్మకియాకలాపం ఎప్పటివలెనే జరుగుతుంది. కాబట్టి కమలాసనులందరు 
చేసే కైంకర్యాన్ని స్వీకరించే యోగ్యత భగవంతుని శ్రీపాదకమలాలకు మాతమే 
ఉంది. 


“కమపి కనకసింధోః సెకతే సంచరంతం”=_ శ్రీరంగరాజు అప్పుడప్పుడు 

కావేరి యిసుక దిన్నె లమీద సంచరిస్తాడు. అస్పృష్టసంసారగంధులై న నిత్యసూరులు, 
పరమహంసలు శ్రీరంగేవని సైకత విహారానందాన్ని కన్నారజూచి, మనసార అనుభ 
వించి తన్మయులౌతారు. కావేరీ నదీలలామ నీటికెరటాల రూపంలో గ్రీరంగవతి పాద 
కమలాలను కమనీయంగా లాలించి, ముద్దాడి, మురిసిపోతుంది అని కుల శేఖరాళ్వార్ల 


దె 


(పాకృతికంగా కమలాలకు కమలాలతో రాపిడి జరుగుతుందే కాని మృదువుగా 
లాలన జరుగదు కదా! ఇచ్చట లక్ష్మీ భూదేవు లిర్వురు పరిమళించే తమ పాణి పద్మా 
లతో సుతిమె త్తగా [శీరంగనాథుసి పాదపద్మాలను ఒత్తుతుంటారు. 


“మలర్మగళ్‌ కైవరుట్‌ మలర్‌ పొనిల్‌కి లన్టన””, లక్ష్మీదేవి ఎంతో మృదు 
వుగా స్పృశించినా సుకుమార మైన భగవంతుని పాదకమలాలు కందిపోతుంటాయట. 


“ పద్మాధ్యాతీకరాఖ్యాం పరిచితచరణం ”” = అని |శ్రీ ఫరాశరభట్టర్‌ సూక్తి 
ప్రకారం దేశికులు (శ్రీభూదేవులు రంగనాధుని పాదసంవహనం చేస్తున్న. దృశ్యాన్ని తిల 
కించి మనసార ధ్యానం చేస్తున్నారు. 


“తిరుక్కమలపాదజ్ఞక్‌ వన్దెన్‌కజ్జి నుళ్ళనవొక్కిన్దదే''_ తిరుప్పాణాళ్వార్‌ తమ 
భౌతిక చర్మచక్షువులతో భగవంతుని చరణసరసిజాలను సేవించారు. కాని, దేశికుల 
వారు తమ ధ్యానంలో మనోన్నేతంతో తిలకించారు. లోతైన, కదలని, తేటనీటిలోగాని 
వస్తువు (పతివీంబించదు కదా! కాబట్టి గంభీరమై, నిశ్చలమై, స్వచ్చమైన దేశికులవారి 
హృదయసరోవరంలో (శ్రీరంగనాథుని పాదకమలాలు (పతిఫలించడం నిశ్చలధ్యాన 
మగ్నతకు నిదర్శనం. సంసారుబకు కంసారిచరణయుగళమే శరణముకదా!! . 


భగ వద్ధ్యాన సోపానమ్‌ 11 


తి. చితాకారాం కటకరుచిభిక్చారు వృత్తాసుపూర్వాం 
కాలే దూత్య(దుత తరగతిం కాంతిలీలాకలాచీమ్‌ । 
జానుచ్చాయా ద్విగుణసుభగాం రంగభ ర్తుర్మదాత్యా. 
జంఘాం దృష్ట్వా జననపదవీజాంఘికత్వం జహాతి ॥ 


అరము := 
@ 


కటకరుచిభిః = కడియాల కాంతులచేత; చి|తాకారాం=ామనోహరమైన ఆకృతి 
కలిగినట్టి, చారువృ త్త - ఆనుపూర్వాం = మీదినుండి [కిందివరకు ముందువెనుక భాగ 
ములు కూడ అందముగా, గుండముగా నమరియున్న ట్టి; కాంతి, లీలా, కలాచీమ్‌ = 
కాంతి విలాసములకు తమ్మ పడిగవంటివై నట్టి; కాలే =ఒకానొక సమయమున; దూత్య, 
దుతతర, గతిం = దూతకృత్యమునకై మిక్కిలి శ్నీఘగమనము కలిగినట్టి; జాను, 
ఛాయా, ద్విగుణ, సుభగాం = మోకాళ్ళ కాంతులచే రెట్టింపు సొబగు కలిగినట్టి; రంగ 
భర్తుః = శ్రీరంగపతియొక్క-; జంఘాం=పిక్కలను; మత్‌ 4 ఆత్మా == నా మనస్సు; 
దృష్ట్వా = చూచి; జనన, పదవీ జాంఘికత్వం = పుట్టుక తోవలోని పరుగుదలను; 
జహాతి = వదలుకొనుచున్నది. 


తాత్పర్యము ఫ్‌ 


కడియాల 'కాంతులచే దిద్దితీర్చిన వృత్తంలా చితమైన ఆకారమూ, 'జానువుల 
శోభచే రెట్టింపు సోయగ మూ కలిగి, ఒకప్పుడు రాయబారానికి అతిశీఘంగా నడక 
సాగించి, కాంతివిలాసాలను పుక్కి శించినట్టున్న శ్రీరంగనాథుని పిక్కల చక్కదనాన్ని 
మక్కువతో సేవించి నా మనస్సు ఇక జన్మమెత్తకుండా సంసారపు బాటలో పరు 
గెత్తడం మానుకున్న ది. 


వ్యాఖ్య $= 


(శ్రీరంగనాథుని జంఘలను ధ్యానించే క్లోరమిది, “వీరక్కళల్‌" అంటే వీరులు 
ధరించే కడియాలు [శ్రీరంగనాథుని కాళ్ళకు అలంకారాలుగా ఉన్నాయి. ఆ గండపెండె 
రాల కాంతులెగ జిమ్మడంవల్ల పిక్కలు చిక్కని చక్కదనంతో. చొక్కుతున్నాయి. 
పెన లావుగానూ, దిగువ సన్నగానూ తమ్మపడిగ =కళాచి-లా వర్తులాకారంగా నుండడం 


12 భగవద్ధ్యాన సోపానమ్‌ 


వల్ల అందచందాలకు ఆ శోయాలై నాయి. చీలమండల్లో చిందులాడే సిరులతో మోకాళ్ళ 

సౌరు తాకటు పెటుకోవడంవల ,శీరంగ పతి జంఘల సౌందర్యం రెటింపె, చూపరుల 
ట్‌ ట్‌ (oe) (1 గ OD —= 

పాపాలను నెట్టివేస్తున్నాయి. కాబట్టి, 'చిరంగా, స్థిరంగా చూచే భక్తులకు భగవంతుని 

ఆ అవయవశ క్తిని స్మరించే. ఆస క్రిని జనింప చేస్తున్నాయి. ' ఆహా ః. ఇవి పిక్క_లా ? 

కావు. కొబ్బరివక్క-లు. 


(శ్రీకృష్ణుడు పాండవులకు దూత కదా! దూతకృత్యంగా పరుగెత్తడం కోసం ఈ 
పిక్కబలమే కదా సాయపడింది. యోగని,దాము దాభిరాముడై న (శ్రీరంగకాయి జంఘ 
లను సేవిస్తుంటే ఇప్పటికీ రాయబారియైన (శ్రీకృష్ణుని పిక్కబలం స్ఫుటంగా గోచరిస్తు 
న్నది. అంతేకాదు; అనాదినుంచి అనేక జన్మలెత్తుతూ [పాపంచిక వ్యవహార మార్గంలో 
పరుగులుది సే సంసారుల పిక్కబలం బిక్కపోతున్నది. భక్తులు జన్మరాహిత్యంవల్ల 
ముక్త పురుమలవుతున్నారు. 

.... దేశికులవారికి ఆర్చామూంర్తి సౌందర్యం తిలకించేసరికి విభవావలార వై భవం 
స్ఫురించింది. సర్వేశ్వరుని జంఘలను ఈ జన్మలో ధ్యానించడంవల్ల తన జనన పదవీ 
జాంఘికత్వం పంచబంగాళ మయిందన్నారు. 


కవితార్మి_క కేసరి కవిత్వంలో విరోధమెంత ఆభాసించి, అంత్య పురుషార్థం 
ఎంత కమనీయమయిందో గమనీయమే. 
.“దూత్యపసంగోత్సుకం.”-. దూతకృత్యానికి పంపబడే విషయానికే భగవం 
తుని పాదాలు సర్వదా ఉత్సాహపడుతుంటాయి= అని (శ్రీపరాశరభట్టర్‌ సూక్తి. 
_*ఆరంగ త్తర వినజై యా నన్ఫిపోల్‌. నిజత్తు ఆడై యుమ్‌” _ సంజ కెంజాయవలె 
అభిరామమైన శ్రీరంగనాథుని పీతాంబరంపైన మాత్రమే తిరుప్పాణాళ్వారుల దృష్టి 
పడినది. కాని “*మనోఒస్య దై వంచక్షుః””- అనే |జతిరీత్యా దేశికులవారు దివ్యభవ్య 
దృష్టితో (శీరంగేశని జంఘలనూ, జానువులనూ, ఊరువులను కూడా చి త్రగించారు. 


4. కామారామస్థిరక దళికాన్తంథభ నంభావనీయం 
క్షొమాళ్లి ష్టం కిమపికమలా భూమినీళోపధానమ్‌ । 
న్యంచ తొాంచీకిరణరుచిరం నిర్విశత్యూరుయుగ్మం 
లావణ్యాఘద్వయమివమతి ర్మామికారంగయూనః ॥ 


భగ వద్భ్యాన సోపొనమ్‌ 18 
అరము :- 
® 


కామా-నీయం | కామ =మన్మథుని; ఆరామ = తోటలోని; స్థిర = కదలని 
(శాశ్వతమైన ); కదశికా= అరటి; స్తంభ =కాండములోయని; సంభావనీయం = 
ఊహింపదగినట్టి; కమ --ఆశ్టిష్టం = పీతాంబరముచే కౌగిలింపబడిన; కిమపి = 
సుఖకర మైన; కమలా. భూమి, నీళా _ ఉపధానం: = శీ భూ నీళాసతులకు . దిండ్డుగా 
నున్నట్టి; న్యంచత్‌, కాంచీ, : కిరణ, రుచిరం = జాజుచున్న మొలతాటి (మణుల) 
రొంతి కిరణములచే (పకాశించునట్టి; లావణ్య - ఓఘద్వయం -ఇవ = సౌందర్యము 
యొక్క రెండు [పవాహములో అన్నట్టున్న; రంగయూనః = శ్రీరంగనాధుడనే పేరు 
గల యువకునియొక్క_; ఊరుయుగ్మం =తొడలజంటను; మామికా=నాద్దైన; మతిః = 
బుద్ధి; నిర్విళతి = చేరుచున్న ది, 


తాత్పర్యము క్‌ 


వలరాజు సింగారపు తోటలో కలకాలం శోభించే కదళీ స్తంభాలనదగినవై , 
పీతాంబరంతో ఒదిగియున్నవై, (శ్రీభూనీళాపిరాట్టులకు తలగడ దిండ్డుగా అమరినవై , 
జారుతున్న మొల తాటి మణులకాంతులతో నిగనిగలాడుతూ, లావణ్యరాశి. రెండు 
పాయలై నట్టున్న (శ్రీరంగ యువకుని ఊరువుల్లోకి నా మనన్ను చొరవతో చేరుతున్నది. 


వ్యాఖ్య {= 
(శ్రీరంగేవని ఊరువులను ధ్యానించే శ్లోకమిది. 


(పకృతిలో అరటిటోదెలు కొద్దికాలమే నిగనిగలాడి నశిస్తాయి. కాని - శ్రీరం/; 
దేవుని ఊరువులు-తొడలు- మన్మధుని శృంగారోద్యాన వనంలో. నిశ్చలంగా నిత్యమూ 
నిగనిగలాడే అరటి స్తంభాలే అని ఉత్పేంక్ష. 


లంకలోనున్న సీతమ్మ మారుతిని [శ్రీరాముని లెంకగా నమ్మడావికి “కథ 
మూరూ ? కథందాహూ 212 (శ్రీరాముని తొడలు, చేతులూ, ఎట్టుంటాయి ? అని అడి 
గింది. బాహిరంగా ఉండే బాహువులను ఎవరైనా చూడవచ్చు. కానీ, రామదూతయే 
అయినట్లయితే ఓడలు కంటుకొనియున్న కట్టుపుట్టము వమటుగున నుండే తొడలను 


14 భగవద్ధ్యాన సోపానమ్‌ 


సైతం తెలునుకొని ఉంటాడు. తాను తెలుసుకున్నా, న్త్రీయైన తనతో బౌచిత్యమెరుగక; 
మాటలాడడని సీతమ్మ భావించియే హనుమంతుణ్ని (ప్రశ్నించింది కదా ! 


కాబట్టి, ఆచార్యుడు భగవత్తత్త్యం సమ్యగంగా, సరహస్యంగా తెలుసుకొని, 
ఇతరులకు సముచితంగా తెల్పవలెనని దీనివల్ల తెల్పమవుతున్నది. భగవంతుని బాహు 
వులు ఎలా బలనికేతనాలో. అలా తొడలు కూడా సొందర్యేందిరాముదిరాలు. పురుషుల 
దృష్టి చిత్తాప (చిత్‌... తాప) హారకమైన |శియఃపతి యూరువుల సౌందర్యాన్ని తన్మ 
యమై ధ్యానించే దేశికుల మనస్సు, ' వనితాజనతా మనస్సుమనస్సులా సమ్మోహిత 
మయింది. 'కాబట్టి, మధుగభ క్రి చే భాషాయోషలాస్యం చేసింది. 


“4 సగ్వస్తాాభరజణై ర్యు క్రం స్వానురూపై రనూపమైః | 
చిన్మయెః స్వ పకాశై శ్చ స్వాన్యోన్య రుచిరంజకైః ॥” 


పుష్పమాలాభరణాదులన్నీ భగవంతుని క్రైంకర్యంకోసం అహమహమికా పేక్షతో 
అహరహమూ తహతహలాడే చేతనకోటిలో జేరినవే. కాబట్టి పీతాంబరం కూడా ఆత్యా 
సక్తితో |శ్రీరంగళాయి ఊరువులను ఆశ్టేషించింది. . అలంకారమేకాక,.. ఆంగాలింగనా 
లిఎగితం కము. ఇది సౌభాగ్య గరిమా పరిపాకానికి సంకేతం. శ్రీదేవి, భూదేవి, నీళా 
దేవి కూడా (క్రియఃపతి యూరువులను తమ తలగడ దిండ్లుగా చేసుకొని అవ్యక్త 
మథురానందానుభూతిని పొందుతుంటారు. లక్ష్మీదేవిలా [(శ్రీమన్నారాయణనికి భూదేవి, 
సీళాదేవి కూడా దివ్యపత్నులే. (శ్రీదేవికి భూనీళలు చేతనోజ్జీవన విషయంలో చేదోడు 
వాదోడుగా నుంటారు. 


న్యంచత్‌ కా౨చీకిరణరుచిరం-_ (శ్రీరంగ నాథస్వామి ఊరువులు సహజంగా అంద 
మయినవి. పైగా, నడుముకున్న తొడవు ఆంటే బంగారు మొలత్రాడు, అందు పొసగి 
యున్న రంగురంగుల రత్నాలకాంతులు (క్రిందికి (| పసరించడంవల్ల తొడల అందం 
మరెంతో హెచ్చింది. 


“అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్యమయామృత సాగరం” 
అని క్రీ భగవ్మదామానుజులవారు శ్రీవై కుంఠగద్యలో చెప్పినట్టూ |శీరంగేశుడు నిత్య 
యౌవనంతో స్పృవాణీయుడు. కాబట్టే, . ఆ దివ్యమంగళమూ ర్తి లావణ్యం. రెండు 


ఖగ వద్ధ్యాన సోపానమ్‌ 15 


పాయలై [పవహించిందో అన్నట్టు శోభించే స్వామి ఊరువులందు దేశికులవారి మనస్సు 
చేరిపోయింది. 


“త్ర స్యధీరాః పరిజానంతి యోనింగ- అన్నది వేదవాక్కు. ఆ జగన్మోహనా 
కారుని స్వరూపాన్ని గరీయః పతిభాసంపన్నులు మాత్రమే గమనించి తురీయపురుషా 
రాన్ని సాధిస్తారు. 


5. నంపీణాతి (ప్రతికల మసౌ మానసం మే సుజాతా 
గంఫీరత్వాత్‌ క్వచన సమయే గూఢనికి ప్ప విశ్వా ! 
నాళీకేన స్పురితరజసా వేధసో నిర్మిమాణా 
రమ్యావ ర్తద్యుతి సహచరీ రంగనాథన$నాఖిః ॥ 


అరము :-_ 
®. 


సుజాతా ౨ శోభాయమానంగా శరీర మధ్యభాగమున ఉన్నట్టి; గంభీరత్వార్‌ = 
లోతై నదగుట వలన; క్వచన నమయే = ఒకానొక (|పళయ) సమయమున; గూఢ, 
నిక్షిప్త, విశ్వా = రహస్యముగా దాచబడిన విశ్వము కలిగినట్టి; నాశీకేన = తామరపూవు 
దైన; స్ఫురిత, రజసా =: [పకాశించు పరాగముచేత; వేధసః = (బహ్మలను; నిర్మి 
మాణా = సృష్టిం చుచున్న ; రమ్య -! ఆవర్త, ద్యుతి, సహచరీ = రమణీయముగా సుడి 
తిరిగెడు కాంతితో కూడుకొనియున్న; రంగనాథస్య = రంగేపనియొక్క; అసౌ = 
ఈ యెదుట కనబడుచున్న; నాఖిః =బొడ్డు; మే = నాయొక్క; మానసం జ మన 
స్సును; (పతికలం జ పతిక్షణము; సం పీణాతి =ఆనందపరచు చున్నది. 


తాత్పర్యము :- 


దివ్యస్వరూపానికి మధ్యన ఒద్దికగా ఉంటూ, చేతనాచేతన రూపమైన విశ్వాన్ని 
(పళయకాలంలో భృదంగా దాచిపెడుతూ, సృష్టికోసం తనలోనే వెలసిన తామర 
పుప్పొడినుంచి ఒక విరించిని సృజింపజేస్తూ, కమనీయకాంతులు లోపల రమణీయంగా 
సుళ్ళుతిరిగే [శ్రీరంగనాధుని గంభీరమైన నాభి పతిక్షణమూ నా డెందాన్ని ఆనంద 
మయం చేస్తున్నది. . 


16 భగవద్ధ్యాన సోపానమ్‌ 


వ్యాఖ్య వ్‌ 
ఈ శ్లోకం ధ్యేయమైన నాభిని వర్షిస్తున్నది. 
“ఏకై కళోఒంగాని థియానుభావయేత్‌పాదాద” (భాగవతం 2-1-18). 


స్వామి |శ్రీపాదాలు మొదలుకొని ఒక్కొక్క అవయవం అంతరంగంలో 
న్యుపతిష్టితమయ్యేంతవరకు అత్యంత (పేమభావంతో ధ్యానం చేయాలి, అని [శీ శుక 
యోగీం దుల సూక్తి నుధ. 


“క్యు న్నే తచింతామయ మేవమీళ 350, యావన్మనోధార ణయావతిష్టతే” 
(భాగవితం 2.1.1 2) ప 


(శ్రీరంగనాధుని యూరువులను చింతించిన తర్వాత దేశికుల మనస్సు మెల్లగా 
పైకి పాకింది. ఇప్పుడు ప్రతిక్షణం ఆనంద మధికమవుతున్నదే కాని అంతుపట్టుటలేదు. 
ఇంతకు ఇది “సుజాత'. ఆ దివ్యమంగళమూ ర్తికి కొలిచినట్టు మధ్యన శోభాయమానంగా 
ఉంది. చేతనాచేత నమయమైన సకల భూతజాలం [ప్రళయకాలంలో వేర్పరచరాని విధంగా 
(పకృతిలో లీనమైనా, ఆయా వ్యక్తిగత చిహ్నాలకు నష్టం కలుగకుండా ఆ (పకృతిని 
“తమః వరేదేవ ఏకీభవతి” అని శుతి పలికినట్టూ, చల్చగా కాపాడే పరాత్పరుని 
పొక్కిలి మిక్కిలి లోతై నది. 


.పశయాంతం ఆంటే సృష్ట్యారంభంలో (శ్రీమన్నారాయణుని నాభినుంచి నిడివి 
కాడ కలిగిన తామరపూవు పుట్టుతుంది. ఆ పుష్పపరాగం నుంచి (బిహ్మ జన్మిస్తాడు. 
ఎన్నిసార్లు సృష్టియైనా, ఈ విధానం మారదు. కాబట్టి పరమాత్ముని నాభి ఒకప్పుడు 
విశ్వాన్ని అంతర్భవింప చేస్తుంది; ఒకప్పుడు ఆవిర్భవింప చేస్తుంది; అని కవి 
హృదయం. 


“ధాతా యధాపూర్వ మకల్పయత్‌” అన్నది తొలిపలుకు. 


సర్వేశ్వరుని నాభి ఒక సుడిగుండం. అందులో అనేక. కాంతులు రామణీయ 


కంగా ప్రదక్షిణం చేస్తుంటాయి. 


భగవద్ధ్యాన సోపానమ్‌ 17 


“తచ్చ సంస్కృత్య సంస్కృత్య... హృష్యామిచ పునః పునః” అని సంజ 
యుడు సంతోషించినట్టు, దేవదేవుని నాభిని చింతించి దేశికులు తన డెంద మానంద 
కందళిత మయినదన్నారు. 


ఈ కృతి చమత్కృతి గమనీయం. 

అటడుగున ఉన్న నుడుగు *నాభి గాంభీర్యాన్ని సూచిసుంది. 
ట అవాలి 

జగత్తు [కియా పధానం. విశ్వం భగవంతుని ఐశ్వర్యం. 


“దృష్టాసీతా”-కనబడింది సీత=ఆ న్నట్లూ, టీయాపదం మొదట-“సం (పీణాతి- 
ట్‌ ౧ 
నాభికి" అనడంలో ఆనందమే (పాథమ్యం కదా! 


6 శ్రీ వక్సేన ప్రథిత విభవం (క్రీ పదన్యాన ధన్యం 
“మధ్యం బాహ్వోర్మణీ వరరుచా రంజితం రంగధామ్నః। 
సాందచ్చాయం తరుణ తులసీ చిత్రయా వై జయంత్యా 
సంతాపం మేశమయతి ధియశ్చంద్రికోదారహారమ్‌ ॥ 


అరము : 
థి 


శ్రీ వత్సేన = పుట్టుమచ్చనేత; వథిత విభవం = ప్రసిద్ధమైన ఐశ్వర్యము 
కలిగి? ట్టి శీ పదన్యాస ధన్యం = లక్షి దేవి అడుగులుండుటచేత ధన్యమైశట్టి; మణి 
వరరుచా కౌస్తుభమణి కాంతిచేత; రంజితం = పకాశించుకట్టి; తరుణతులసీ చ్మితయా 
= పచ్చని తులసిచేత చి తముగా నున్న; వై జయంత్యా -వనమాలచేత ; సాంద 
చాయం :చిక్కని కాంతి కలిగి' ట్టి] చందద్‌కా-1.ఉదార, హారం =వెన్నెలను కురి 
పించు ముత్యాలహారము కలిగిన; రంగధామ్నః శ్రీ రంగ థామునియొక్క_; బాహ్యోః 
= భుజములమొ్క; మధ $3 =నడుమను్న వక్షఃస్థలము; మే=నా; ధియః == 
బుద్ధి.మనస్సు - యొక్క; సంతాపం = సంతాపమున; శమయతి = శమింపజేయు 
చున్నది. 


18 భగ వద్ద్యాన సోపాన 
© 
తాత్పర్యము 3 


(శ్రీ వత్సమనే పుట్టుమచ్చచే | పసిద్ధమై, లక్ష్మిదేవి పాద లక్షణాలతో ధన్యమై; 
కౌస్తుభమణి కాంతిచే రంజతమై, పచ్చని తులసీ దళాలతో మనోజ్ఞంగా అల్లిన వైజ 
యంతి మాలచే అలరారిన దై, వెన్నెలను విరజిమ్మే తెల్లనిముత్యాలహారముతో నిత్యమూ 
కోభించే శ్రీ రంగధాముని భుజాంతరం--వక్షఃస్థలం, నామనస్తాపాన్ని ఆర్పి వేస్తున్నది. 


వ్యాఖ్య కి 

శ్రీ రంగధాముని వక్షఃస్థలాన్ని ధ్యానించే శ్లోకమిది. 

వక్షఃస్థలమనినేరుగా పేర్కొనక బాహువుల మధ్య స్థలమనడంవల్ల అది అనిర్వా 
చ్యమని దేశికులు భావించారు. వక్షఃస్థలమందు వెలసిన (శ్రీవత్సం వై శ్వరూప్య వైభ 
వాన్ని చాటుతుంది. నేడు కూడా వ్యక్తులను గుర్తించడానికి పుట్టుమచ్చల ప్రాముఖ్య 
ముంది కదా! పైగా, ఆది ఒక సామ్ముడిక లక్షణం. నీలమేఘ శ్యాముని ఉరః స్థల 
మందున్న తెల్లని రోమాలతో కూడిన ఈ శ్రీ వత్సం విచ్చితమైన 'మూల (పకృతికి 
సంకేతం. “ఆ చిత్తు) అనే త _త్త్యమిది. 


లక్ష్మీదేవి అడుగులణాడను బట్టి మహోరస్కత (ప్రకటిత మవడమేకాక, భగ 
వంతుని త త్యమిదేయని ప్రామాణికంగా నిగ మశిఖలు నిర్ణయించాయి. లక్ష్మీ కటాతం 
(పసరించడంవల్ల తాను ధన్యుడయ్యెనని భగవంతుడు భావిస్తాడని, శీ వత్సాంకుల శ్రీ 
స్తవం. అలాగే దేళికులవారు శ్రీ పదన్యాసం వల్ల భగ వద్యక్షం ధన్యమయిందన్నారు. 
సిరి శ్రీమన్నారాయణుని గుండెలో గూడుకట్టుకున్న ందువల్ల కలిమికి అది కాణాచి. 


కమనీయమైన కాంతిని ప స్తరించే కౌస్తుభమణికూడా ఎదలోనే ఆభరణంగా 
వెలసింది. చిత్కళా చైతన్య చిహ్నమే కౌస్తుభమణి, కాబట్టి వేదాన్తదేశికులు మరొక్క 
చోట. 

“*కాశినియిల్‌ మణియనై తుమ్‌ కాయావజ్జన్‌ 

కడై కడు త్తకొత్తు వక్తిన్‌ శీర్మైక్కా. క్వాో 


(ప్రపంచంలో ఉన్న ఎన్ని మణులైనా కౌస్తుభమణికి సరితూకపు, సాటికిరాజాల 
వన్నారు. 


భగవద్ద్యాన సోపానమ్‌ 19 
ఛి 


“ప్పరుడన్‌ మణివరమాక ప్పొన్డా మూల ప్పిరకిరుతి మటువాక”' శియఃపతి వక్షః 
సలంలో (పకృతి తత్త్వం, జీవత త్త్వం, అనే రెండు తత్త్వాలున్నాయన్నారు. 
థి అవటు అతి అవాలి లం 


భీష్ముడు విష్ణుసహ్మసనామాల్లో “పధాన పురుషెశ్వరః* అని స్తుతించాడు. 
(వథానమం టే (పకృతి, పురుషుడంటే జీవాత్ముడు. కాబట్టి భగవంతుని వక్షఃస్థలాన్ని 
భక్తితో భావిస్తే చి దచి దీశ్వర త_త్వ్వభావాన్ని ధ్యానించినట్టవుతుంది. 


“భోక్తా భోగ్యం (ప్రేరతారంచమత్వా”” అని ఉపనిషత్తు చెప్పినట్లూ, భోక్తమైన 
చేతనుణ్నీ, భోగ్యమైన (పకృతినీ, స్వతం[తంగా నిర్వహించే ఈశ్వరత్వాన్నీ 
ఒకేచోట, ఒకే సమయంలో సముచితంగా సేవించినట్టవుతుంది. 


చిత్తం మెత్తపడునట్టు పరిమళించే తరుణ తులసీదళా లనూ, రంగురంగుల 
పూలనూ చేర్చి కూర్చిన వై జయంతిమాలచే ఆలంకృత మయినది ఆ వక్షఃస్థలం, 


(గోదాస్తుతికి వాసిన “పరిమళ” వ్యాఖ్యలో వైజయంతి వైభవాన్ని చూడండి) 
అంతేకాదు; చల్లని వెన్నెలను కురిపంచే ముత్యాలహారముకూడా ఉరమునలంక రించడం 
వల్ల ఉల్లం పల్లవితమపుతున్నది. 


““ముత్తుతామముమ్‌'' అంటే ఈ ముక్తాదామమే మునివాహనుణ్ని ( తిరుప్పాణా 
ళావరును ) “అయ్యో” అని ఆరచేటట్లు చేసింది. 


“పారమాయ పళవినై పత్తరుత్తు”- శ్రీ రంగశాయివక్షః స్థలం సంసారబాధను 
అనుభవించే మనన్సును తపింపజేసే పాపరాశిని పటాపంచలుచేసిందని మునివాహనులు 
మురిసిపోయారుకదా ! 


ఇంత విలక్షణమైన స్వామి వక్షఃస్థలం ధ్యానదృష్టిలో బడగానే దేశికుల మనస్తా 
పం ఉపశమించింది. ' : 


ఆరు గుణాలతో నిశ్నేపంలా ఉన్న వక్షఃస్థలం ధ్యానించేవారి అ ముముక్షువుల- 
పాపతాపాలను [పశ్షాళనం చేసి రక్షించకుండునా ? 


“ఉరఃసలం జ్యోతి రనీకమస్య'' (భాగషతం, 2-1-28) 
® 


20 భగవద్ద్యా+ సోపానమ్‌ 
> 


7. ఏకం లీలోపహీత మితరం బాహు మాజానులంబం 

_  p్రొప్తా రంగేశయితు రథిలపార్థనా పారిజాతమ్‌ । 
దృష్తాసేయం ద్య ఢనియమితా రశ్మిభిర్భూషాణానాం 
చింతా హ స్థిన్యనుభవఐతిమే చిత మాలాన యంతమ్‌॥ 


అరము : 
@ 


అఖిల, (ప్రార్థనా, పారిజాతం అందరి, అన్ని కోరికలనీడేర్చునట్టి: రంగేళ 
యితుః = (్రీ రంగశాయియొక్క ; లీలా. ఉపహితం = విలాసమై: దిండుగా నుంచ 
బడిన; ఏకం = ఓక హస్తమును; ఆజాను, లంబం = మోకొటి పరికు చాచియున్న ; 
ఇతరం=మరియొక ; బాహుం = హస్తమును; ప్రాప్తా = పొందినట్టి; సా=-ఆ;హ స్తీనీ= 
హస్తములను కలిగియున్న; ఇం ఈ; దృష్తా దర్పించియున్న; మే=నా 
యొక్క; చింతా== మనస్సుః.చింతాహ సినీ = మనస్పనెడి ఏనుగు;. భూషణానాం = 
ఆభరణములయొక్క_; రక్మిభిః =కాంతికిరణములచే; పగ్గములచేతను; ఆలాన యం[ం 
= కట్టుకొయ్యకు; దృఢ, నియమితా కదలకుండ కట్టుబడిన దై ; చిత్రం = ఆశ్చర్య 
మును; అనుభ వతి = అను భవించుచున్నది 


తాత్సర సము : 


శ్రీ రంగళాయి బాహువులు భక్తుల కోరికలు దీర్చే పారిజాతాలు. ఆ రెంటిలో 
ఒక్కటి తన తలగడ దిండుగానూ. మరొక్కటి మోకాటిదాకా చాపబడి=పవళించే రీవిని 
(పక టిస్తున్నట్టూ ఉంటుంది, దర్పంతో విచ్చలవిడిగా విహరించేనా మనస్సనెడి ఏనుగు 
ఆ బాహువులనెడు రెండు మేకులకు నగల కాంతి కిరణాలనెడి తాళ్ళతో కదలకుండా 
బందింపబడింది. (శ్రీ రంగశాయి బాహుసొందర్యాన్ని చిితంగా అనుభవిస్తున్నదీ 
మనస్సు. 
వ్యాఖ్య ర 

శ్రీ రంగళాయి బాహువులను ధ్యానించే శ్లోకమిది. 


(శ్రీ రంగశాయి రెండుచేతుల్లో ఒక్కటి తలగడదిండుగా నుపయోగపడుతువ్నది 
మరొక్కచేయి సాముదిక లక్షణంగా పవళించే ఠీవిని ప్రకటస్తూ మోకాటిదాకా బాప 


భగవద్ధ్వాన సోపానమ్‌ 21 


బడింది. “ఆలంపురిందనెడుంతడకై ,”. ఆ నిడివి చేతులుచాలునన్నంతవరకు పురు 
షౌర్భాలను [పసాదించునని తిరుమంగై యాళ్వరన్నారు. 


ఆ చేతులు యాచకుల పాలిటి పారిజాతాలు, పారిజాతం నందనోద్యానవనంలో 
నుంటుంది. దేవతలకు కోరిన వస్తువులను ఉదారంగా నిచ్చే తరువు. ఈ చేతులు ఎవ 
రేవి కోరినా వాటిని పుష్కలంగా నిరభ్యంతరంగా పూరించేవి. అట్టి శ్రీ రంగశాయి 
హ_స్తములనిస్తుల సాందర్యాన్నే నిశ్చలితయె సేవిస్తు్ను మనస్సు తాదాత్మ్యంతో హస్తి 
నియే అయింది. హ స్తరూప రంజితమయింది కాబట్టి హస్తిని, 


అదుపు, ఆజ్ఞకు లోబడక, గర్వంతో స్వేచ్భగా,- దారి తెన్నులేక విచ్చల 
విడిగా_ విహరించే మదగజంలాంటిది మనస్సు. శ్రీ రంగేవని కటక కేయూరాది భూష 
ణాల కాంతికిరణాలే (తాళ్ళు. శ్రీ రంగధాముని రెండు చేతులే రెండు మేకులు- కట్టు 
కొయ్యలు. ఏనుగు ముందరి కాలు నొక మేకుకు, వెనుక కాలును మరొక్క_ మేకుకు 
(తాళ్ళతో కదలకుండా కట్టివేయడం పరిపాటి; ఒక నియమం. 


“రళ్మి' అంటే కాంతికిరణం ఆనీ, రజ్జువనీ రెండర్భాలు, 

చింత అనే హస్తిని శ్రీ berm బాహుద్వయమనే ఆలానయం తానికి ఉజ్జ్వల 
మైన భూషణ రజ్మలచే దృఢంగా బంధింపబడింది. 

“పరం పరం శుధ్యతి ధీర్యథా తథా” అన్న భాగవతం భావగతమే, భగవం. 
తుని బాహుయుగళ సౌందర్యనిగ శితమై బద్ధాంజలియె ధ్యానం మనోదార్థ్యత, చితి 
మైన అనుభవమే కదా! 

సహృదయచి త్తభి త్తిపైన వర్ణవ్యంజకంగా చిత్రితమైన దేశీకుల ఈ ఆనల్ప 
కవితా శిల్పాన్నీ -ఇట్టి కల్పనా సామడ్థ్యాన్నీ- దయాళతకం (99)లోనూ, యతి 
రాజస ప్రతి (ర9)లోనూ చమకంగా తిలకించి, పులకించి, నమకం చెప్పవలసిం దేకదా | 
ఇది, మాఘ కవి రైవతక పర్వత వర్ణన-వారణేంద్రలీలను గమకిస్తున్నది. 


8. సాఖ్మిపాయ స్మిత వికసితఎ చారు వింబాధరోష్టం 
దుఃభాపాయ (పణయినిజనే దూరదత్తాఖి ముఖ్యమ్‌ | 
కొంతం వక్రం కనక తిజుకొలంకృతం రంగభర్తు 
స్స్వ్వాంతే గాఢం మమవిల గతి స్వాగతో దార న్నేతమ్‌॥ 


29 భగవద్ద్యాన సోపానమ్‌ 
© 


అర్ధము థి 

సాభ్మిపాయ స్మిత వికసితం = ఆశయముతో కూడిన చిరునవ్వుచే విప్పారిన; 
చారు = అందమైన; బింబ -!- అధర  ఓష్టం = దొండపండువలె నెజ్జని మోవిగల; 
దుఃఖ -- అపాయ, (పణయిని = దుఃఖమును బాపుటకైై ఇష్టపడుచున్న; జనేజజన 
మునెడ; దూర, దత్త -ఆభిముఖ్యం = దూరమువరకు |ప్రసరింపజేయు అభిముఖ 
భావము కలిగిన; కనక తిలక -- ఆలంకృతం = బంగారు - బొట్టుచే సింగారింపబడిన; 
స్వాగత _ ఉదార, న్మేతం =స్వాగ తమును [పకటించు ఉదారమైన చూపులు కలిగిన; 
కాన్తం =ఆకర్షించునట్టి; రంగభర్తుః = శ్రీ రంగనాధునియొక్క; వక్త్రం :మొగము; 
మమ =నా; స్వాంతే = మనస్సునందు; గాఢం=స్నిగ్గముగా; విలగతి=తగుల్కొను 

0 

చున్నది. 


తాత్పర్యము : 

దొండపండులా అందమైన అథరోవ్టం ఆ శీతులపట్ల సాభిపాయంగా చిరునవ్వును 
చిందిస్తూ, ఉజ్జ్వలంగా (పకాశించే ఊర్థ్వపుండ్రం ఉన్నతిని సూచిస్తూ, జొదార్యాన్ని 
(పకటించే కన్నులు స్వాగతం పలుకుతూ, దుఃఖాన్ని బాపుమని వేడుకునే ఆర్తులకు 
అల్లంత దూరాననే ఆభిముఖ సంపత్తును అందిస్తూ-దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ, 
గొప్పగా ఆకర్షించే శ్రీ రంగనాయకుల తిరుముఖ మండలం నా హృదయంలో స్థిరంగా 
నెలకొని విలసిల్లుతున్న ది. 


వ్యాఖ్య క 


ఈ క్లోకంలో త్రీ రంగేశుని తిరుముఖ మండలం ధ్యేయాంగం. 

“ఆప్పాళుదై త్రామరై ప్పూ'' -అని నమ్మాళ్వార్హ ్రీసూ_క్రి. శ్రీ రంగనాధుని తిరు 
ముఖ మండలం అప్పుడు వికసించిన ఆరవిందంలా చిరునవ్వుతో చిందులాడుతుంది. 
“నిర్వ్యాజ మందస్మితమ్‌; ఆన్నట్లూ (శ్రీయఃపతికి ఈ .చిరునవ్వు 'సహజ. సిద్ధం. ఆ 
చిరునవ్వులో ఆశితుల పట్ట..ఒక అభి పాయం గోచరిస్తుంది. 

“4 సజ్షావాదాంశ్చ భాషసే”-రథికుడైన పార్థణ్నిచూస్తూ, “తెలివిగల వానిలా 

rer = ® = ర్‌ 
మాట్లాడుతున్నా వయ్యాః'' ఆంటూ శ్రీ కృష్ణుడు సరసంగా చిరునవ్వు . చిండించినట్టూ 
ఉంటుంది, 


భగవద్ధ్యాన సోపానమ్‌ లికి 


“కున మెడు త్తపిరాన్‌ మురునలెన దావియడుమ్‌” (తిరువాయ్‌ మొ) గోవ 
ర్భన గిరిధారి చిందించే చిరునవ్వును ఆనందంగా అనుభవించినవారు వకుళాభరణులు. 
ఎజ్జని దొండపండులా ఉన్న ఆ శ్రీరంగ పతిమోవిని సేవించగనే దేశికుల చిత్తం చిగు 
రించింది. “పవళవాయ్‌'-పగడంలాంటి మోము-ఆన్నారు తొండరడి ప్పొడి అళ్వార్‌. 

“శెయ్య వా యయ్యో ఎన్నైచ్చిందే. కవర్‌న్దదువే”' 

“అయ్యో ! ఈ ఎజ్జని మోము నా మసస్సునపహరించిందే!' అని తిరుప్పాణా 
భ్యార్‌ ఆర్తిచేస్తుతించారు. 

““దింబాధరం స్పృశతి రాగవతీ మతిర్మే”ి.. దేశికులే మరొక్కచోట, చూచిన 
వెంటనే రాగవతియైన నా మతి-మనస్సు-బింబవలం లాంటి ఆధరాన్ని ఆనుతున్నదే ! 
అన్నారు. | + 

“కోరి ₹ 'తామరైయుం కొడియం వవళ ముం విల్లమొఆని నమ్మా 
ళ్వార్డు ్రీయఃపతి ముఖ లక్షణాలన్నింటినీ ఒకు పాపరంలో స్తుతించినద్రే, దేశికులీ 
శ్లోకంలో స్తుతించారు. 

దుఃఖాన్ని దూరం చేయుమని వేడుకుంటూ భగవంతుని ముఖారవిందాన్ని సంద 
ర్భింపగోరే వారికోసం (శ్రీ రంగనాధుడు ఎల్లప్పుడు కనుమేరదూరంత్రో అభిముఖుడయ్యే 
ఉన్నాడు. 


జీవుడు (పకృతి బద్ధుడై స త్త్వరజ స్తమస్సులనెడి మూడు గుణాలచే [పభావితు 
డవుతుంటాడు. దేవుడు జ్ఞానళ క్రి బలై శ్వర్య వీర్యతేజస్సులనెడి ఆరు గుణాలతో పరి 
పూరుడు. కాబటి, జీవుడు దేవుని వైపు చూడక 86 ఆంకె వలె పెడమొగం పెట్టి 
ణ బ Se | ట 
జీవితకాలాన్ని ఈడుస్తుంటాడు. దేవుడెప్పుడూ రితివ అంకెవలె “జీవులు ఉండాలని 
అభిలషిస్తాడు. కాబట్టి, సదాచార్యులను సమాశయించడంవల్ల ఆచార్య కటాక్షం, 86 
గా ఉన్న జీవుల పరిస్థితిని 68గా పరిగణింపజేసి, భగవదాభిముఖ్య మనెడి సంపద 


నందిస్తుంది, 


ఊర్థ్వ పుండం-కన్తూరి తిలకం-తో - ఉజ్జ్వలంగా (ప్రకాశించే థ్రీ రంగేవని 
ముఖారవిందం-దేనతానుగ హం సూటిగా, సుందరంగానూ ఉన్నతినీ, ఊర్థ్వగతినీ 
కలిగించేలా - ఆకర్షి స్తుంది. 


24 భగ వద్ధ్యాన సోపాన 


చివరకు స్వామిన్మేత సౌందర్యం గోచరిస్తుంది. నయన సౌందర్యం మొదటనే 
గోచరి స్తే, తక్కిన మౌఖిక లక్షణాలు మనస్సుకు చక్కగా నాటక పోవును కాబోలు. 


“పెరియ వాయ్‌ కణ్గళ్‌ ఎన్నై పే ద్రేమైశెయ్‌దనవె'॥ అని యోగివాహనుల 
భగవంతుని నయనాలు దయారసభరితాలు. 

దయా భరిత్రై రపాంగ్రెః॥ 

దయాతరంగానుచరాః కటామాః'' 


“అనుకంపాసరిదంబుజై రపాంగై ౩'' అని దేశికులకు భగ వన్నయన సౌందర్యం 
గోచరించిన సో తాలనేకాలున్నాయి. 


శ్రీ రంగనాధుని కళ్ళు దయతో స్వాగతం పలుకుతూ, బౌదార్యాన్ని (ప్రక 
టిస్తు టాయి. | 


“దృష్ట ఏవహి నశోకమపనేష్యతి రాఘవః” 
శ్రీరాముని దృష్టి సోకిన వెంటనే దుఃఖం దూరమవుతుందని విభీషణుని అభిభాషణ. 


యమనియమ (ప్రాణాయామాది విధానమేదీ అవసరం లేకుండా విద్యుదయ 
స్కాంతంలా, ఆ స్వామి వదనారవిందం ఆకర్లించగా మనస్సు అట్టె అంటుకొని అనం 
a (x) 
దిస్తున్నదన్నారు ఆచార్యులు. 


9. మాల్సైరంతః స్థిర పరిమశైర్వల్ల భాన్సర్శ్గమానై్య: 
కు ప్యచ్చోళీ వచన కుటిలైః కుంతలైః ల్లి షమూలే! 
రత్నా పీడద్యుతి శబలితే రంగభర్తుః కిరీ"టే 
రాజన్వత్యః స్థితి మధిగతా వృత్తయశ్చేతసోమే ॥ 


తాత్పర్యము 


వల్లభా స్పర్శమానై $ః = [పియురాండచే స్పృశింపబడుచున్న ట్టి; అంతః, స్థిర 
పరిమశైః:= (కిరీటము) లోపల గాఢముగా పరిమళించుచున్న; మాల్యైః =పూల 
మాలిక లచేత ; కుష్యత్‌ -[ చోళ, వచన, కుటిలై 8 --కోపించుచున్న చోళ దేశపు మగువ 


భగవద్ధ్యాన సోపానమ్‌ 25 


మాటలవలె వకముగానున్న, కుంతలైః = ముంగురులచేత ; శ్చిష్ణమూలే = అలుముకున్న 
అడుగుభాగము కలిగిన; రత్న - అపీడ, ద్యుతి, శబలితే=రత్నాలు దండచుట్టినట్టు 

ద ౧ 
తాన శిఖర కాంతిచేపలు రంగుల (పకాశించు; రంగభర్తుః = శ్రీరంగ పతియొక్క_ 
కిరీచే = మకుటమునందు; మే =నా యొక్క; చేతసః = మనస్సుయొక్క; వృత్తయః 
=చేష్టలు; రాజన్వత్యః = రాజుగలవియై; స్థితిం = నిలకిడను; ఆధిగతాః = 
పొందినవి. 


తాత్పర్యము : 


శ్రీభూ నీళాదేవతామ తల్లులు వాల్లభ్యంతో అల్లి ముద్దుగా శిరమున తురిమిన 
పూలమాలికలు, లోలోపల కమ్మని తావులను విరజిమ్మగా; [పణయ కోపముతో చిజ 
చిజలాడే చోళ దేశపు వనితల వ[కో క్తుల్లా కుటిలంగా ఉన్న కుంతలాలను;- ఉంగరాల 
జుట్టును- ఆవరించి, శిఖరం చుట్టూరా పొసగిన రకరకాల రత్నాలవల్ల పలు వన్నెల 
చిన్నెలతో కనబడే ్రీరంగరాజు కిరీటాన్ని సేవించినాచిత్తవృత్తులు రాజాధీనములై 
నిశ్చలంగా నిల్చిపోయినాయి. 


వ్యాఖ్య :- 
ఈ శ్లోకంలో ధ్యానయోగం శిఖర్మాగం చేరినది. 


భగవంతుని నామావళిలో మొదట మనం పేర్కొనే నామం “కేశవాయనమః; 
అందమైన క్రేశములను వహించేవాడు “కేశవుడు'. ఆని అన్వర్థం. ముచ్చటగా ఉన్న 
ముంగురులకు ముగ్ధలైన శ్రీ భూనీళాదేవ తామచర్చికలు వాసనగల పూవులను నేర్పుతో 
కూర్చి, మాలికలసల్లి, శియఃపతి శిరోజాలకు చుట్టుతుంటారు. 


గోదా దేవిలా ముచ్చటపడి, [పియరాండు తమ తలలో తురుముకున్న 
పూల మాలికలనే తీసి, శ్రీరంగనాథుని ఉత్తమాంగము నలంకరించేవారు కాబోలు. 


భగవంతునిది ఉంగరాల జుట్టు. |ప్రణయకోపంతో చోళ దేశపు వనితలు చిఆ 
చిఅలాడుతూ, సరసంగా మాట్టాడుతారు. వలపు తలపొలం దాటిన మాటలు కుటిలంగా 
ఉంటాయి. అలంకార శాస్త్రంలో ఇలాంటి మాటలను “వక్రోక్తులు) అంటారు. 


26 భగవద్ధ్యాన సోపానమ్‌ 


“వక్రోక్రియే కావ్య జీవితం? అన్న కుంతలుని సిద్ధాంతం గమనార్హం. అలు 
కతో ఉన్న చోళదేశ పొటలగంధి మాటల్లా కుటిలంగా ఉన్న కుంతలాలు కూడా 
పూల మాలికలతోపాటు కమ్మని తావులను విరజీమ్ముతూ, శ్రీ రంగరాజు కిరీటపు 
టడుగు భాగాన్ని లోలోపల పూర్తిగా అలుముకున్నాయి. ఇక కిరీటానికి వెలుపల నవ 
రత్నాలు తాపబడినాయి, కాబట్టి రకరకాల రంగుల కాంతుల నెగజిమ్మే 'ఆరతనాల 
శిఖరం మిలమిలా మెరుస్తున్నది, 


"తుళబ విరైయార్‌ కమళ్‌ నీణ్ము డి” అని తిరుప్పాణాళ్వార్‌ కిరీటాన్ని 


స్తుతించారు. 


శిరస్సు నలంకరించిన మకుటం పైన మనస్సు మగ్న మయితేకానీ భగ వద్ధ్యానం 
పర్యాప్తం కాదు. తలకు అలంకారం మాతతమే కాక, “పతిం విశ్వస్య” ఆనే వేద 
వాక్కును బట్టి అఖిల భువన రాజ్యాథీపత్యానికి (ప్రత్యక్ష లక్షణం కిరీటం. 


“ఆధిరాజ్య మథికం భుననానాం, ఈశతే పిశనయన్‌ కిలమౌళిఃకొ. అని 
్రీవత్సాంకులు వరదరాజును స్తుతించారు. 


“చూడాచుంబి ముఖాంబుజం” అని శ్రీ పరాశరభట్టర్‌ స్తుతించినట్టు, శ్రీ రంగ 
రాణ్ముఖ పద్మాన్ని ముద్దాడుతున్న కిరీటం ఉభయ విభూతుల [పాభవ వై భవాలను 
(పక టిస్తున్న ది. 


ఇట్టి విశ్వాధీవడైన శ్రీరంగ. భర్త కిరీటాన్ని సేవిస్తున్న దేశికుల చిత్తనృత్తు 
లన్ని అక్కడనే ఆగిపోయాయి. 


మనోవృత్తులాగి పోవడానికి మొదటి కారణం అవి ఆంతకన్నా _వెకి పోవడానికి 
స్థానం లేకపోవడమే కదాః చిత్తం శిఖరాగం చేరింది, కాబట్టి మరో కోరికయే లేని 
డెందం మానుషానందం నుంచి (బహ్మోానందానుభూతిని పొంది సంతృప్తి చెందడం, 
రెండవ కారణం 


“కో తియ స్యచాకామహతస్య: సవకో బహ్మణ ఆనండః”. (ఆనందవల్లి) 


భగి వద్ధ్యాన సోపానమ్‌ 27 


“రాజన్యత్యః' _ రాజునాజ్ఞకు లోబడిన చిత్తవృత్తులు తమ (శేయస్సు-భ[దత- 
రాజాధీనమే ఆని కట్టడితో కదలక నిల్చినవి. 


“యోగం” అంటే చిత్తవృత్తి నిరోధమే కదా! 


“అర్థ్యా తిష్టతి మామికా మతిరసా వాజన్మ రాజన్యతీ.'” అన్న దేశికుల థిషణ 
సహజంగా శ్రీరంగేశ్వరాధీ- మై, ఆయశ రక్షకత్వంలోనే రమ్యావిష్కృత మవుతున్న 
దనడం నిర్వివాదాంశం. 


10. పాదాంభోజం స్పశతి భజతే రంగనాథన్స జంఘా 
మూరుద్వంద్వే విలగతి శనై రూర్హ్వ మభఖ్యేతి నాఖిమ్‌। 
వకస్వాస్తే వలతి భుజయో ర్మామి కేయంం మనీషా 
వక్రా భిభాాం పిబతి వహతే వాననాం మౌళిబంధే॥ 


అరము :- 
థి 


ఇయం = ఈ, మామికా =నాదై న; మనీషా=బుద్ధి; (మనస్సు) రంగనా 
థస్య -శ్రీరంగ నాథుని యొక్క; పాద 4_అంభోజం = పాద పద్మములను; 
స్పృళతి = నిమురుచున్నది; జంఘాం = పిక్కలను; భజతే = సేవించుచున్న ది; 
ఊరుద్వంద్వే --తొడల జంటను; విలగతి లగించుచున్నది; శనైః = మెల్లగా; 
ఊర్ధ్వం పెకి; అభినాభిం = నాభి కెదుదుగా; ఏతి =చేరుచున్నది; వక్షసి = ఉరఃస్థల 
మున; ఆస్తే = అధివసించుచున్నది. భుజయోః = బాహువులకు; వలతి = చుట్టుకొను 
చున్నది. వక్త 1 అభిఖ్యాం == ముఖ కాంతిని; పిబతి -తాగుచున్నది; మౌళిబందే = 
కిరీటమునందలి; వాసనాం = సౌరభమును; వహతే = మూర్కొనుచున్నది. 


తాత్పర్యము :- 


ఈ మనీష శ్రీరంగనాథుని పాద కమలాలను సున్నితంగా స్పృశిన్తూ, జంఘ 
లను జన్మరాహిత్యంగా సేవిస్తూ, ఊరువులను చొరవతో తగులుతూ, పైకి మెల్లగా 


28 భగ వద్ధ్యాన సోపానమ్‌ 


పాకి నాభిని జేరి, ఎదమీద నెమ్మదిగానుండి, బాహువులను వలగొని, ముఖవర్చస్సును 
చూరగొని, కిరీట పరిమళాన్ని మూర్కొని పరవశించిండి. 


వ్యాఖ్య *- 

శ్రీరంగనాథుని అంగ (పత్యంగ సౌందర్యాన్ని ఆనుభవిస్తూ శిఖర్మాగం 
చేరిన చిత్తం, పునరావృతమై సర్వాంగ సౌందర్యాన్ని సాముదాయికంగా అనుభవించే 
శోకమిది:= 
(se) 
రెండవ శ్లోకంనుంచి తొమ్మిదవ శ్లోకందాకా_ దేశికుల మనస్సు స్వామి శ్రీపాదాలు 
మొదలుకొని శిరః కిరీటం చేరేదాకా- (ప్రత్యేకావయవ సౌందర్యానుభూతి వల్ల కలిగిస 
ఆనందం పరాంకోటికి చెందింది. 


“నీలమేని అయ్యో! నిజైకొజణ్ణదు ఎన్నెంజినై యే” అని తిరుప్పాణాళ్వారు 
మనస్ఫూర్తిగా సేవించినకే, రమ్య రసాకృతిగా భాసించే (శ్రీ రంగేశ్వరుని దివ్య 
మంగళ విగహ సమగ సౌందర్య నై శిత్యాన్ని- ధ్యానయోగంలో నవ(మ)దశను- 
నిర్భరంగా అనుభవించడానికి దేశికుల చిత్త మాయత్త మయింది. 


దశావతార స్తోత్రంలో ఒకొక్క అవతార వైభవాన్ని వేర్వేరుగా శ్లోకించిన 
తర్వాత అవతార ప్రాముఖ్యాన్ని ఒక్కొక్క విశేషణముతో సూచిస్తూ, పది అవతా 
రాల నొకే శ్లోకంలో స్తుతించారు. “ఇచ్భామీన విహార కచ్చప...”” అనే శ్లోకమది. 
అలాగే ఈ శ్లోకంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క [కియా పదాన్ని సకర్మ 
కంగా ఉపయోగించి. సాపేక్షంగా సన్నుతింవారు దేశికులదారు. 


ధ్యానాత్మికయైన దేశికులమనీష నాయికగా చి త్రింపబడింది. 

ఈ నాయిక (ప|పథమంగా స్వామి ణీ పాదాలను ఆదరంతో మృదువుగా 
స్పృశిస్తున్నది. పిమ్మట సంసార ప్రతిబంధకం నుంచి విడిపించునన్న అధ్యవ 
సాయంతో పిక్కలను సేవిస్తూ చొక్కుతున్నది. తర్వాత శ్రీభూనీళల భోగానుభ 
వానికి ఆభివ్యజంకంగానున్న ఊరువులను మురిపెంతో చేరి ముచ్చట పడుతున్నది. 


మందార మకరంద మాధుర్యమునదేలిన మధుపంలా ఈ మనీష _ నాయిక - 
మెల్లగా మీది కెగ బాకి నాభి గాంభీర్యాన్ని (గపిస్తున్నది. అచ్చటి నుంచి లేచి 


భగ వద్ధాన సోపానమ్‌ 29 


భగవంతుని యెదపై నెమ్మదిగా నివసిస్తున్నది. “ఆస్తే” ఈ క్రియా పదం అకర్మకం,. 
ఆవక్షః స్థలం ఇంతకుముందే లక్ష్మీదేవికి పీఠం కదా! ఆమె ఈ కొత్త నాయకిని తన 
ఆంగమే అన్నట్లూ ఆదరిస్తుంటే, ఆమె దయా తరంగాలలో ఓలలాడుతూ, (పకాంత 
తనూ, (పమోదాన్నీ, (ప్రాంతీయ సౌందర్యాన్నీ అనుభవిస్తూ, ఈ *మనీష* చిరకాలం 
తనను తానే మరచిపోతున్నది. కాబట్టి పిళ్ళై పెరుమాళ్‌ అయ్యంగారు. 


“మయంగి, ఇన్ను మ్ముయంగి” అన్నారు. 


హఠాత్తుగా బాహువుల పైన ,పసరించిన దృష్టి ఆమె _ మనీష _ లోని చలన 
శక్తిని _పేరేపిస్తుంది. కాబట్టి ఒక భుజం నుంచి మోచేతికి, అక్కడి నుంచి మణికట్టు 
మీదుగా అరచేతుల్లోనూ, తర్వాత మళ్ళీ మీదికి పోయి మరో భుజాన కూడా ఇదే 
తిరుగుతూ, పలుసార్లు బాహువుల యందు వలయాకారంగా సంచరిస్తుంది. 


సద్యో వికసిత కమలముచేత ఆకర్షితమైన తేనెటీగ అక్కడ లభించిన పూదేనె 
(తాగునబ్టే దరవికసిత ముఖ కమలము చేత ఆకృష్ణమయిన ఈ నాయకి-మనీష_ 
ఆ ముఖ కాంతిని పానం చేస్తున్నది. 


“వక్రా?భిఖ్యాం పిబత అనే సరస వాక్యం వల్ల నాయకి అధర సుధారసాన్ని 
[గోలుతున్నట్లు విశదమవుతున్నది. 


ఆండాళ్‌ కూడా 'వాయముదంి భగవంతుని ఆధరామృతాన్నే ఆపేక్షించింది 
కధా! 


“కద్రానుబారు బింబోష్టం తస్యాః పద్మమివాననం ఈషదున్న మ్య పాస్యామి 
రసాయన మివాతురః॥” (రా. యు.) 


(శీరామచంద స్వామి సీతాదేవి యొక్క ఆధరామృతం కోసం తహతహ 
పడినట్లూ వాల్మీకి వ్యక్తపరిచాడు. 


చిట్ట చివరకు మనీష, మాధవుని మకుట సొరభానికి మరులుగొని మైమరచి 
పోతున్నది. 


80 భగవర్భ్యాన సోపానమ్‌ 


కుటిలాలకల పైన పరిమళించే తులసీదామాన్ని అలంకరించిన, వ|జాల కిరీటం 
కలవాడు (శ్రీమన్నారాయణుడు. 


“నాత త్రుళాయముడి నారాయణన్‌”. (తిరుప్పావై ) ॥ 


సర్వేశ్వరుని సన్నిధి జేరిన వారెవరైనా - చేతనాచేతనములు - ఆ పరిమళానికి 
పరవశించవలసిందే కదా! 

“మెయ్‌ నినుకమశ్‌ తుళవ విర్తె యేలు తిరుముడియస్‌” (తి. మొ.) తన 
దేహంలోనుంచి, (శ్రియః పతి శిరమున దాల్చిన కమ్మని తులసీ పుష్ప వాసన, గువా 
శించడం వల్ల సర్వేశ్వరుడు = తిరువాట్టారు శ్నేతపతి _ తన హృదయంలో (పవేశించా 
డని నమ్మాళ్ళ్య్వార్లు ఆనందించారు. 


అలాగే దేశికుల మనీష, (శ్రీరంగేశని మౌళిబంధ సుగంధాన్ని వహించి 
సువాసినిగా సమలంకృతయె సందీపిస్తున్న ది. 
“మామికేయం మనీషా”. ఇదినా బుద్ధి - మనస్సు. 
“ఇదిగో! నా బిడ్డ సితి ఇలాఉంది, - అని ోతాయ్‌ప్పేచ్చ్‌'ః- తల్లి చెప్పుతున్న 
ఉలి ణు 
మాటలా ఉంది, ఈ మాట, 


“నంగ మీర్‌ నీర్‌ మోర్‌ పెణ్చెత్తునల్లినీర్‌, 
ఎజ్జనేశొల్లుకేన్‌ యాన్సెత్త ఏ+యై,” 
జా ౧ అతి స్‌ 

“జ్ఞాన పూర్ణులైన ఇంతులారా! మీరు ఒక బిడ్డను కని పెంచారుకదాః నేను 
కూడా ఒక చపలను కన్నాను. ఆమె రేయింబవళ్ళు “శంఖం; చక్రం; తులసి; 
అంటూ ఆశిస్తున్న ది.= 

తన బిడ్డ అవస్థ ఇతరుల బిడ్డల కంటె అసాధారణంగా ఉందని పోల్చి చెప్పి 
నారు, నమ్మాకళ్వార్లు. 

ఇతరుల హృదయాలు సాధింపగోర నేరినదాన్ని దేశికుల హృదయం సాధించి 
తీరినది. 


భగ వద్ధ్యాన సోపానమ్‌ 81 


11. కాంతోద్యారెరయ మిహభుజై : కంకణ జ్యాకిణాంరె 
ర్లష్కీధామ్నుః పృథులపరిమై ర్లక్షితా ఫీతిహేతిః। 
ఆగే కించిత్‌ భుజగశయనః స్వాత్మనై వాత్మనన్సన్‌ 
మధ్యేరంగం మమచహృదయే వర్తతే సావరోధః॥ 


అర్థము వ్‌ 

కాన్న 4 ఉదారైః = (పియమైన, ఉదారములునై న; కంకణ, జ్యా, కిణ -[- 
అంకె ః = స్వర్ణ కంకణముల, నారివలనికాయల గుర్తులు కలిగిన; లక్ష్మీధామ్నః = 
లక్ష్మీ దేవికి నెలవైన వక్షః స్థలమునకు; పృథుల పరిమైః = పెద్ద గడలుగా నున్న; 
ఇహ-=ఈ;భుజై & = ( నాలుగు) బాహువుల చేత; లక్షి తా--అభీతి, హేతిః= [పక 
టింపబడిన అభయముద, ఆయుధములు కలిగియున్న; అయం= ఈ; భుజగ 
శయనః = శేషశాయి, శ్రీరంగనాథుడు; ఆత్మనః = తనకు; కించిత్‌ = కొంచెము; 
ఆగే =ముందఆి; స్వ - ఆత్మనా ఏవ = తనదైన రూపముతోనే; (తానే) స 
అవరోధః, సన్‌ = పత్నులతో కూడుకొన్న వాడై : మథ్యేరంగం == శ్రీరంగ మందు; 
చ=మరియు; మమ =నా యొక్క;హృదయే = డెండము నందు; వర్తతే = ఉన్నాడు. 


తాత్పర్యము :- 

శేషశాయి ఆయిన శ్రీరంగనాథుడే తనకు కొంచెము ముందువైపు ఉత్సవ 
మూర్తిగా నిల్చియున్నాడు. బంగారు కంకణాలూ, నారి సారించడంవల్ల కాయలు 
గాసిన గుర్తులూ కలిగిఉన్న, లక్ష్మీదేవి ధామానికి పెట్టని కోటగా-ఉన్న, అభయ 
మ్ముదను (ప్రకటిస్తూ ఆయుధాలను ధరించియున్నట్టి, - కాంతో దారమ్నులెన నాలుగు 
భుజులతో, (శ్రీ భూనామ్నీ పత్నులతోనూ, శ్రీరంగంలో వెలసిన ఉత్సవమూర్తి- 
శ్రీరంగ నాథుడు-ఆహా! నా అంతరంగంలోనూ వెలసి ఉన్నాడు. 


వ్యాఖ్య ఫ్‌ 
రమణీయమైన ఉత్సవమూర్తిగి కమనీయంగా వర్ణించే శ్లోకమది. 


(ధువమూర్తియే ఉత్సవ మూరిగా విరాజిల్దుతున్నాడు. (శ్రీరంగ క్షేత్రంలో 
మూలప్ఫెరుమాళ్‌ శేషతల్పంపైన పవళించి ఉన్నాడు, రెండు చేతులు కలవాడు. 


82 భగవద్ధా్యన సోపానమ్‌ 


ఉత్సవమూర్తీ చతుర్భుజుడు. ఉభయనాచ్చిమార్హతోఉజ్యలంగా |పకాశించే ఉత్సవ 
బేరం మూల విరాట్టుకు కొంచెం ముందువై పున్నది. “ఆ గేకించిత్‌.... స్వాత్మనై వాత్మ 
నస్సన్‌'' అనడంవల్ల దేవుడొక్కడే అని సుళ్లోకింపబడింది. 


చతుర్చుజుడైన చతురమూర్తిని సేవించిన ఆళ్వారాదుల ఉల్లంకోరకస్ఫోర 
కంగా పల్లవించింది. 
““కడర్ముడియన్‌ నాన్ల్గుతోళన్‌ కుణిశార్డన్‌ 
ఒణ్‌ శంగతై వాళాళియా నొరువనడియేనుళ్ళానే.” 


ఇట్లే శ్రీ పరాశరభట్టర్‌ వారు కూడా, 
““స్ఫురదభయ గదా శంఖ చకై 9ర్ఫ్భుజాగై 9 ర్విశ్వ మ్మెతిన్టమానం”. 


పై కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం; [కింది కుడిచేతో అభయ 
ముదను (ప్రదర్శిస్తూ, ఎమడ చేతిలో గదను ధరించి విక్వాత్ముడై యున్నాడని 
(శ్రీరంగ రాజ స్తవం చేశారు. 


“తేనై వరూ పేణ చతుర్చుజేవ”'_ విశ్వరూపాన్ని చాలించి ఆ చతుర్భుజ 
రూపాన్నే _పదర్శింపుము - అని, అర్జునుడు (శీకృమ్ణుణ్ని |పార్థించాడు, 


ఆకర్షణీయంగా ఉన్న ఆ నాలుగు చేతుంతో ఒకేసారి నాలుగు పురుషార్థాలను 
(ప్రసాదించే మహాదాత, దేవుడే. 


“౧ర్మార్థ కామ మోక్షాణాం దాతా దేవళ్చతుద్భ జః”. కాబట్టి, _జౌదార్య 
గుణంతో రాణించేవి ఆ చతుర్భుజాలు. 


ఆ సుకుమారములై న చేతుల మణికట్ట మీద బంగారు కడియాలు ధరించిన 
గుర్తులు అందంగా ఏర్పడుతున్నాయి. అంతేకాదు; యుద్ధంలో శరసంధానం చేస్తూ 
అల్లె తాటిని ఆకరాంతం లాగడంవల చేతులు కాయలు గాచినాయి. “దావ్వోర్మధ్యం”” 

౧ ణు ౧ 
అని 6వ శ్లోకంలో; ఇక్కడ “పరిఘి ఆనడంలోనూ, దేశీకుల కవనం నాఃవనమన 


కుంటారా? విజ్ఞులు. వా స్తవంగా ఆ చేతులు ఇందిరా మందిరానికి నాలుగు స్థంభాలుగా 


భగ వద్ధ్యాన సోపానమ్‌ 88 


ఉన్నాయి. శీ మహాలక్ష్మీ పీఠానికి నలువైపుల నాలుగు గడలుగా ఉన్నాయి. లక్ష్మీ 
నివాస వక్షః పరిరక్షణ కోసం ఆ రెట్టలు పెట్టని కోటలయ్యాయి. 


“పాయః (ప పదనే పుంసాం పౌనః పున్యం నివారయన్‌. 
హస్తః శ్రీరంగ భర్వుర్యా మవ్యాదభయ ము దితః॥”- 


“మీరు భయపడకండి; నేను మిమ్ము రక్షించగలను అంటూ ఒక్కసారి 
(ప్రపత్తి చేసేవారికి. మళ్ళీమళ్ళీ (ప్రపత్తి చేయకుండా, అభయమిస్తున్న హస్తమూ 
స్పష్టంగా కనబడుతుంది, 


శ్రీరామ గోష్టిలో చేరడంకంటే విభీషణుడు రాక్షస గోష్టిలో నుంచి బయట 
పడడమే (శ్రేష్టమని భావించాడు (శ్రీరామభదుడు, కాబట్టి, సు[గ్రీవాదులు అడ్డుపడినా 
“తవాస్మీతిచ యాచతే'= నేను నీ వాడనే; కాపాడవయ్యా; రాఘవయ్యాః' అని ఒక్క 
సారి శరణాగతి చేసే సర్వపాణులకూ అభయమిస్తున్నానని తన నియమాని? 
(ప్రకటించాడు కదా! 


“అభీతిహేతిః”- ఈ సమ స్తపదం, పరమాత్ముని శరణాగత రక్షా దీక్షను 
(పకటిస్తున్నది. 

తనను నమ్ముకొన్న వారి ఆర్తిని విన్నవెంటనే వారి భయాన్ని మొదట 
నివారించి, ఆలస్యాన్ని సహించక కాపాడడం కోసం ఆయుధ పాణియైనాడన్న భావం 
అనురణిస్తున్న ది. 


“'జ్ఞానీత్సాత్రై్మైవమే మతం”- అని పార్థసారధి పడినపాటు (పపన్నుల 
రక్షించడం వల్ల తనను తాను రక్షించుకోవడమనియే కదా! 
“వర్తతేసావరోధః''- రెండు ఆడ హంసల నడుమనున్న రాజ హంసలా 


ఉభయ నాచ్చియార్లతో ఉత్సవమూర్తి ఉల్లసిల్దతున్నాడు. ““ఆంగనా మంగనా 
మంతరే మాధవః''- “నారీ నారీ నడుమ మురారి'యై రాసక్రీడ సలిపినవాడే కదా. 


అతి సుందరీ మణులైన నాచ్చియార్ద ఉభయపార్శ్వముల నిలిచి స్వామిని 
అద్భుత సౌందర్య నిధిని చేళారు. 


84 భగవద్ధ్యాన సోపానము 


“మమ హృదయే వర్తతే” = శ్రీరంగనాధుడు నాడెంద మందందంగా వెలసి 
నాడని ఆనందించారు దేశికులు. 


“అరవ త్త మళియినొడుమ్‌ ఆళగియ పాజ్కడలోడుమ్‌, 
అరవిందప్పావై యుమ్‌ తానుమ్‌ అకమ్బడి వన్దు పుగున్లు, 


(శ్రీమన్నారాయణుడు ఒంటరిగా రాక్క పాలకడలితోనూ, పాన్పుగా ఉన్న 
పాప జేనితోనూ, లక్ష్మి దేవితో పాటువచ్చి తశ గుండెలో గూడు కట్టుకున్నాడు- అని 
"పెరియాళ్వారు పాడినారు. 


“మమచ హృదయే”- విష్ణుచిత్తుని. పెరియాళ్వారుల- యెదలోనే కాదు, నా 
మదిలో కూడా సర్వేశ్వరుడు ఆలాగే వెలసియున్నాడన్నారు దేశికులు, 


“పనిక్కడలుక్‌ ప్పళ్ళికోశైప్పళ.కవిట్టు ఓడివన్టు, ఎన్మనక్కడలుక్‌ వాళ్‌. 
వల్లమాయ్‌.” 


తన శయ్యాసీమయైన చల్లని పాల సముద్రాన్ని విడిచిపెట్టి పరుగిడి వచ్చి నా 
హృదయ సాగరంలో ఓలలాడుతున్నాడు; అన్నారు మరోసారి పెరియాళ్వార్లు. కొని 
దేశికుల ఆనందం మరో తీరున్నది. 


“మధ్యే రంగం మమచ హృదయే.” 


తన నిద్రకు ఏ మ్మాతం భంగం కలుగకుండా శ్రీరంగంలో శయనిస్తూ, నా 
హృదయాన్నికూడా తన నివాసంగా నేర్పరచుకున్నాడని దేశికులు మురిసిపోతున్నారు. 


“మమహృదయేచి'_ వైకుంఠం, క్షీరాట్టి, సూర్య మండలం లాంటి అమేయ 
సీమా భూములే కాక, సనకసనందనాది మునులూ, పరాంకుశ, పరకాలాది పరమ 
భాగవతోత్సములూ ఉంటుండగా, ఈ నా భౌతిక కాయంలో, అందులోనూ ఒక చిన్న 
భాగ్యమైన డెందాన్ని ఎన్నుకొని, అందులో రంజిల్లే ్రీగంగనాధునికి నాయందెంత 
అన్నుగహమో! అని హర్షి స్తూ స్తుతించారు, శ్రీమదాచార్యులవారు. 


భగవద్ధ్వాన సోపానమ్‌ 86 


మొదట ““అంతర్జ్యోతిః కిమపి యమినాం”- యోగుల అంతరంగంలో వెలిగే 
పరంజ్యోతి- అని స్తోత మారంభింపబడినది. “దృశ్యతే రంగమధ్యే”- అని బాహ్యా 
నందానుభవమే [పక టితమైనఏ. మధ్యే రంగం మమచ హృదయే వర్తతే సావ 
రోధిః''- అని స్తోతం పూ_ర్తిచేయబడినది. 


దేవాలయంలో భగవంతుణ్ని సేవిస్తుంటే కళ్ళు మూసికోవడం, మళ్ళీ తెర 
వడం, మళ్ళీ మూసికోవడం నైసర్షికం కదా! ఇపుడు బయట కనబడే.నిగమ కొంత 
శిగలో నగగా వెలిగే. భగవంతుడు హృదయంలో అధే భాసిస్తున్నాడా? లేదా? అని 
సరి చూచుకోవడమే దీని ఆంతర్యం. “*అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః 
సిత” లోపల, వెలుపల, అంతటా నారాయణుడు వ్యాపించి ఉన్నాడని చెవినిల్లు కటు 
థి ౧ అ 
కున్నది ఉపనిషద్వాణి. 


గీటురాయిపై వన్నెవాసి చూచుకొని, బంగారం చొక్కమే అని తేల్చుకున్నట్లూ, 
ధ్యానయోగంలో నాలుకతో నామస్మరణ చేస్తూ, హృదయంలో కల్యాణ మూర్తి 
నియతంగా నిల్చియున్నాడని నిర్భరంగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు. 


ధ్యానం వల్ల ధ్యేయం హృదయగమ్య మయింది. స్తోతం పూర్తి అయినదని 
వాచ్యంగా కాక వ్యంగ్యంగా వ్యక్త పరచడంవల్ల కవికేసరి పదం ఈ కవికే సరి. 


12. రంగస్థానే రసిక మహితే రంజితాశేష చిత్తే 
విద్వక్సేవా విమల మనసా వేంకపేశేన కుప్తమ్‌। 
అశ్తేశేన ప్రణీహితధియా మారురు జేర వస్థాం 
భక్తిం గాఢాందిశతు భగవద్ధ్యాన సోపాన మేతత్‌ ॥ 


అరము : 
© 


రసిక, మహితే =రసికులచే మహిమ (పశంసింపబడునట్టి; రంజిత 4 అశేష, 
చి త్తే = ఆనందింపబడిన నిండు మనన్సు కలిగినట్టి; రంగ స్థానే = శ్రీరంగనాథుని 
సన్నిధియందు; విద్వత్‌, సీవా, విమల, మనసా = పండితులను సేవించుట వలన పరి 
శుద్ధమైన మనస్సుగల; వేంక టేశేన = వేంకటనాథ కవిచే; క్టుప్తం=రచింపబడిన; 


86 భగ వద్ధ్యాన సోపానమ్‌ 


ఏతత్‌ = ఈ; భగవత్‌ -[ ధ్యాన, సోపానం = భగ వద్ధ్యాన సోపానము (స్తోతము); 
(పణిహిత, ధీయాం = నిశ్చలాత్ములయొక్క_; అవస్థాం = దశను; అక్టేశేన = 
అనాయాసముగా; ఆరురుష్లోః = ఆరోపాంప-పొంద=గోరువ్య క్రి కి; గాఢాం = స్థిరమైన; 
భక్తిం =భక్తిని; దిశతు = అనుగ హించుగాత. 


తాత్సర్యము : 


అనేక రసికావతంసులు డెందమానంద ధామమయ్యేలా గానం చేసే శ్రీరంగ 
నాథుని సన్నిధిలో జ్ఞాన వృద్దుల సేవ చేయడం వల్ల చిత్తశుద్ధి కలిగిన శ్రీ వేంకటనాథ 
జ © మ = 0 
కవి రచించిన ఈ “భగవరద్భ్యాన సోపానిమనే స్తోతం యోగారూఢ స్థితిని అనాయా 
సంగా పొందగోరే వారికి స్థిరమైన పరమ భక్తిని పసాదించుగాత, 


వ్యాఖ్య: 
ఇది ఫల కుతి, 


(పతి (ప్రబంధంలో-సో తంలో=నూ చివర ఫల కుతి రచించడం సం|పదాయం, 
ఇందులో నాలుగంకాలుంటాయి. 


1. విషయ వైలక్షణ్యం 2 వక్త్ర వై లక్షణ్యం 
8. (ప్రబంధ వైలక్షణ్యం 4, పరితలకు లభించే ఫలస్యరూపం. 


కలియుగ వైకుంఠమని పేరు పొందిన శ్రీరంగంలో వెలసిన భగవంతుని 
సకలావయవ సౌందర్యాభివర్ణనమే ఈ స్తోత విషయ వై లక్షణ్యం. మొదటి చరణంలో, 
ఆళ్వారాదు లెందరో స్తుతించి మనసులో సుందర మూర్తిని నిండుగా నిల్పకున్నారన్న 
అంశం మణుగున పడినట్టున్నది. 


(బ్రహ్మ విద్యలో పారంగతు.లెన పండితులకు కాయికంగా, వాచికంగా. మాన 
సికంగా వ;,శూష చేసి శ్రీ వేంకటనాథ కవి విమల - నిష)_ల్మష = మనసు),_లవడమే 
& రాలొక్రి ర 
వక్త్ర వ్రెలక్షణ్యం. ఇది రెండవ చరణంలో ఇమిడి యున్నది, 


“విమలన్‌* అని తిరుప్పాణాళ్వార్లు “ఆమలనాడిప్పిరాన్‌”ను _పచురంగా గానం 
చేశారు. దోషగంధలేశం అంటని వారని అర్థం. ఆక్వార్డు, క్రమంగా ఆచార్యులెందరో 


భగవద్ధ్యాన సోపానమ్‌ 87 


ఆ “విమలుని' పాడి పరవశించారు. వారందరికి సభక్తికంగా సముచిత సేవ చేసి 
బుణం తీర్చుకున్న దేశికులు విమల హృదయంతో ఈ స్తోతాన్ని కల్పించి-రచించి- 
పాడినారు. 


పాడిన స్థలం రంగస్థానం. “షుర్‌ పేరు మరంగ మే” (నాచ్చి-తిరు ) పవిత్ర 
క్నేతం పీరు శ్రీరంగమే. ఇక్కడి దైవమూ శ్రీరంగ మే. లయ, రాగ, తాళబద్ధంగా. 
నవరస భరితంగా ఎందరో గాయకులు-అరై యర్‌-పాడిన స్థానమిది. 


“దేవో న శృభమాతనోతు దశధా నిర్వర్తయన్‌ భూమికాం, రంగేధా మని లబ్ధ 

నిర్భర రసై రధ్యక్షితో భావుకైః'' అని దశావతార స్తోతం చేళారు దేశికులు. 

నవరస నిర్భరమైన నాటక రంగస్థానమిది. ఇక్కడ (పధాన నటశేఖరుడు శ్రీరంగ 

నాయకుడు. ఆయన [కమంగా పది రకాల వేషాలు వేసిన కల్యాణ గుణామృతోదధి 

కదాః కాబట్టి, (శ్రీరంగం (పతి వ్యకి డెందంలో అమందానందాన్ని కందళింప 
ద అజాత 

జేస్టున్నది. 


“పొన్న రంగ మెన్నిల్‌ మయలే పెరుగు మిరామానుశన్‌*”” “శ్రీరంగం” ఆని 
ఎవరైనా అంటే, భగవ దామానుజులవారు ఆ పేరు విన్నంతనే ఆ దివ్య దేశమందున్న 
(పేమ అతిశయించి, పరమ ముగ్ధులయ్యేవారట. 


ఇక ఉత్తరార్ధ శ్లోకంలో (ప్రబంధ వైలక్షణ్యమూ, ఫల స్వరూపమూ వివరింప 
బడియున్నాయి. 


“భగ వద్ద్యానసొపాన' మని ఈ (ప్రబంధ-స్తోత-నామం. “ఆపాద చూడ మను 
భూయ హరింశయానంలి అన్నట్టూ దివ్య సౌందర్యావయవ విశిష్టమైన అర్చామూ ర్తిని 
పాదాలనుంచి పద్మరాగాది మణులు పొదిగిన మకుటం వరకు సౌశీల్య సౌలభ్యాడి 
గుణాలను ఆనుసంథిస్తూ, అనుభవిస్తూ సేవించడం ధ్యాన సోపానం. ధ్యాన పద్ధతి 
సోపాన రూపంగా కల్పితం కదా! 


“కడ్రల్‌ కడెన ముదుజోణు కలశ లేని జ్రెత్తాప్పోల్‌ , 
జాద్రి ౧ @ ఆకే క 


88 భగ వద్ధ్యాన సోపానమ్‌ 


ఉడలురుగి వాయ్‌ తిజను మడుత్తునై నితైత్తుక్కొణ్జేన్‌.”'- క్షీరాట్టిని చిలికి 
అమృతాన్ని ఎత్తికొని కలశంలో నింపుకున్నట్టూ దేహం కరిగి నోరు తెరచి చేతులు 
జోడించి పరమ భోగ్యుడైన పరమాత్ముజ్ఞి నా యెదలో నింపుకుంటానన్నారు విష్ణు 
చిత్తులు, 


రస ద్రవ్యాన్ని పాత్రలోకి ఎత్తికొని నింపడం పాత శక్తినీ, ధ్యానాస క్తినీ 
తెల్చుతుంది కదా! 


.దేశికుల రచనలు పరశ్శతములు. కాని ఈ సో|త రచవ వాటికంటె విలక్షణం. 
మానవ జన్మ రావడం, ఆందులో కవిత్వమబ్బడం, ఆ కవిత్వము రచన బద్ధమూ, 
ఆ నిబద్ధ రచన కూడా భగ పత్పర మవడం ధన్య లక్షణం. 


అంతకన్న విలక్షణమైన ఈ స్తోతం భగత్పరమై, తద్ధ్యానపరమై, అదికూడా 
సోపాన రచనగా (ప్రక్రియా వైవిధ్యం కలిగి మహోన్నత పదవిని అధిరోహింప 
జేయడం మూర్భన్య లక్షణం. 


శద హం విపాష్మం పరవేశ్శభూతం 
యత్పుండరీకం వురమధ్య నగ్గ్‌ స్థం (నారాయణో పనిషత్‌ ) 


హృదయ పుండరీకంలో అంతర్యామిగా ఉన్న భగవంతునియందే తైల ధార 
వలె ఎడతెగకుండా మనసు నిలిపి పీతిపూర్వకంగా ఉపాసించడం ధ్యానయోగం. 


పరమాత్మ ప్రాప్తి రూపమైన మోక్షా (ఫలా) నికి సాధనం పరమాత్మో 
పాసనయే కదా 


“తేయాంతిసిద్ధిం పరమాంచ వైష్టవీంో- అని కులశేఖరాళ్వార్‌ అన్నట్టూ ఇలా 
ధ్యానించినవారు తప్పక మోక్షం పొందుతారు. ఇదే (పణిహితచిత్తులై న యోగులు 
పొందే దశ. యమ నియమాదు లచే శరీరాన్ని (శమపెట్టకుండా ఈ దశను పొంద 
గో రేవారు ఈ స్తోతాన్ని [ళద్ధతో అనుసంధిస్తే చాలు. పఠతలకూ, ఇది గాఢమైన 
భకివి పసాదిస్తుంది. 


భగవద్ధ్యాన సోపానమ్‌ 89 


““శ్రూయశుడర్‌ చ్చోది తనదెన్ను శై్యత్తాన్‌.'' 


విమల తేజోమయుడై న సర్వేశ్వరుడు నా హృదయంలో స్నుపతిస్టితుడై మహా 
నంద నిర్భరుడుగా ఉన్నాడు; అని పరభ క్తి పరజ్ఞాన పరమ భక్తిసంపత్స మృద్ధు 
లైన నమ్మాళ్వార్లు ఆడి పాడినారు కదా! 


శ్రీరంగ నాధుని ధ్యానించే ఈ స్తో తంవల్ల భ_క్తి పరభ క్తి, పర జ్ఞాన, పరమ 
భక్తిగా ఎదుగుతుంది. 


గాఢాంభ క్రిం*దిశతు' = భగవంతునితో వియోగం/విశ్లేషం కలుగని పరమ 
భ కిని అను (గహించుగాత. సర్వకాల సర్వావస్థల్లోనూ అను[గహించే ఆర్థపుస్టి కలిగిన 
“విధిలోట్‌' [కియాపదం ఇది. ఆచార్య మంగ ళాళాసనం- పురుషకారం. కూడా 


సూచితం. 


“ఏతత్‌” - ధ్యానానికీ, లేదా సోపానానికీ సంబంధించిన చివరి పదం “ఇంది 
యాణాం మనశ్చాస్మి” అని గీతాబార్యుని మాట. ఇందియాలను అదుపులో ఉంచే 
మనస్సు పదకొండవది. కాబట్టి, ఈ స్టో తంలో పదకొండు శ్లోకాలున్నాయి. “ఉలక 
ముజ్జ పెరవాయి" ఆనే తిరువాయ్‌మొళిలో స్వామి పాదాల (పశంస (పతి పావరం 
లోనూ ఉన్నట్లే, ఈ స్నోతంలోని పతి శ్లోకంలో కూడా మనస్సుకు సంబంధించిన 
శబ్దం (భావన, ఆత్మ, మతి, మానసం, ధీ, చిన్త, సాంతం, చేతస్సు, మనీష, 
హృదయం, చిత్రమిత్యాది ) ఉపయోగింపబడింది. మంద్య్మాకాంతమయింది కదాః 
మనస్సు. “మనః పదం మారితే, నమః పదం అవుతుంది. త్యాగ యాగాలకు 
ఉపయుక్తం. 


ధ్యాన విషయంలో సోపాన రచనా కౌశలం నాన్యతో దర్శనీయం. పరమ 
భక్తుల చిత్తం సర్వదా భగ వదాయత్తం. 


కవితార్కిక సింహస్య కల్యాణ గుణకాలినే, 
శ్రీమతే వేంక టేశాయ వేదాన్త గురవేనమః, 


భగ వద్ధ్యాన సోపానం సంపూర్ణం. 


